బెన్సకేరవ స్వామి శతకము 


కవితా సంపుటి 
అడుగుల రామయాచారి 
B.P.P.O.L. 


ప్రథమ ముద్రణ 
ఏప్రిల్‌ - 1999 


ప్రతులు 1000 


ముద్రణ : 

క్వాలిటీ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
వెంకటరమణ కాంప్లెక్స్‌ 
ఆర్‌.టి.సి. బస్థాండు ఎదురుగా, 
బజుంగోలు, 


ప్రతులకు : 


రావి, ఆంజనేయులు 


ధదైవాలరావూరు 
కోరిశపాడు మండలం 
ప్రకాశం జిల్లా - 523 212, 

















= SO 
ర |3 
డాక్టర్‌. నాలం కోటేశ్వరరావు డి.లిట్‌ 
జబంగోలు 


| అవును “దైవాలరావూరు” అంటే నాకు వుట్టిన వూరుపట్ల ఉన్నంత గౌరవం అనలు 
'| దాని మొదటి వేరు “దయ్యాల రేయూరు” దైవానికి వికతే దయ్యం దైవం అన్మా భయ్యం 
|| అన్మాఒకబేఅర్హం దయ్య్మాలరేయి ఊరు అది ఎందుకొచ్చిందో దానికి నేను విశ్చకథ ఒకటి 
''! ఉంది దానితో యిపుడు వనిలేదు దయ్యాల రేయూరుణు యెవరో ఆధునీకరించి 
దైవాలరావూరు చేశారు దాన్లి దైవవ్రురి అన్నారు ఈ వున్తకం వ్రాసినది రామయ్యగారు 


నాకు డైవాలరాఖ్రూడు వట్ల గౌరవానికి బోలెడు కారణాలున్నాయి మానాన్ష || 
| ప్రాథమిక పారశాల ప్రధాసోపాధ్మాయుడుగా తన ఉద్యోగవు చివరి 20 నం॥రాలు ఆవ్లొళ్లో 


| రడిపొడు ప్రాధవమంకోపాధ్మాయునిగా నా మొదటి 12 నంవత్తరాలు ఆ వూళ్లోన వనిచేశాశు 
| మా నాన్న ఆవూరి మొదటి పోమ్టుమాష్టరు నా మొదటి కావ్యం రంగాజమ్మ 
'| అక్కడవ్రాయిబడివెలువడింది నా బాల్బంకొంత, శిఖరాగ్ర యౌవనం కొంతా ఆ వ్రూళ్లోనే 
'' జరిగిపోయాయి 

మా కుటుంబమావూరికి విద్చాదానం చేస్తే, ఆ వూరు మాకు తన అభిమానాల్నీ, 
|| ఆదరణనీ దానం చేసిన అన్షవూర్హ ఆ వూరుని చుట్టుకొని నా జ్ఞాపకాల వక్షులు 
| వాలుతున్లాయి 
అశ్డటికే వూరు డాట్‌ వెళ్లిన తాడిగడప శేషయ్యగారి నంగీతం 
హారిశ్చంద్రుణ్ణి తలపించే ఆదర్శమూర్తి పోలినేని హనుమయ్య వంచాయతీ 


| ఆధ్యర్షం 

ku చండ్రపాటి వెంకట నుబ్బారావు అందమైన కరణీకం - పింగళి లక్షీకాంతం 
ఆచార్భత్వం, వేదాంతం వున్సమాచార్ములు గారి వైద్దం “చక్రయ్య వంతులు” గారి 
అర్హకత్వం (యడవల్లి వెంకట శేవషయ్యగారి ఊసౌరోహపొత్తం, మద్దినేని పోతురాజు 
యువనాయకత్స్తం - భీమనిశేవయ్య్మ పెద్దరికం, ముత్తవరపు యల్లమంద పొరాణికనటన. 
ఇవి నా నజీవ జ్ఞాపకాల్లో తొన్షి. 

వారంతా ఆలివర్‌గోల్బు డ్మిత్‌ డెనర్టద్‌ విలేజులోని పాత్రల్లా వ్వక్తిత్తమున్ల మనువులు 
ఇప్పుడా వ్యక్తిత్వం పోయింది దైవాలరావూరు డిక్టిక్‌ విలేజ్‌లా మిగ్‌లింది. 

ఆ తర్వాతి తరంలో చింతామణి వద్మాల ఫేం ముమ్మన భీరరాఘవులూ, 
| రంగనాయకులూ, ఎవర్‌గ్రీన్‌ వృత్తి పాతూరి పోతురాజా, పోలినేని రంగనాయకులూ 
' జ్ఞాపకాలవెలుగులు. భేమని నత్మనారాయణ ఆ వూరి మొదటి పెద్ద నూర్చం చదువరి 

నా తరంలో భీమని పూర్ణానందంది పెద్దకథ. కొవ్ప్చరావూరు నూర్యంది ఒక 
కలకకళ వాళ్ళూ నేనూ ఇంకా మాకారు కుర్రాళ్లతో సాంఘిక నాటకాలు తొలిగా 
వ్రదర్శించాము. “కరుణామయి” ఆ వూళ్లో ఈశ్రూళ్లో ఆడడం ఒక తీపి జ్ఞావకం 

లింగా వెంకటరత్షం ఊరుదాటి జాతీయ స్థాయిలో అవార్డులు తనకు తెచ్చుకొని 
ఊరికి వేరు తెచ్చాడు. 


|| నాకు శిమ్మలై నన్ను అన్నగా గౌరవించారు. వాక్టవల్ల ఇ నాశ పై 








ననన or en. 






అ 
1 
| 
కి il 
ఆ తం ట్‌ te | 
} 
ALLY | 
కనక ట కలలు పడు శనం | 
య... |] 







డ్చాపారంలోపారం చేరగలిగి, నంన్న్యతికి తనవంతు కర్తవ్యం నెరవేర్రదలచి 


| అటు దేవాలయ ద్రుశరుద్దరణ బాధ్యతా, ఇటు అడుగుల రామయాచార్చ గారు వ్రాసిన 
|| చెన్షకేశవ శతకముద్రణ, అంకిత గ్వేతార బాధ్యతా రెండు కళ్టుగా భావించిశ యోగ్యుడు. 


చెన్షకేళవనస్వాయి దైవాలరావూరు గ్రామం మథ్యలో వేందేని వుళ్ణ దైవం అడుగుల 
రామయాచార్చ నారివేదిట శతకం వ్రాశాడు. అథి భక్తీశతకం 

శతకం తెలుగులో వుండి యితర భారతీయ భాషల్లో లేని విశిజ్దవ్రక్రియ 
రాయమయాచార్హ పైనమ్మూ ల్లో తెలుగు వండితుడు అంతరంలో నద్దూషా భూవామండితుడు 
ఇంతకు ముందు కొన్ని గ్రంథాలు వ్రానినా, ఈ శతకంతోవద్యంలోవట్టు అందివుచ్చుకున్లవాడు 


|| వృత్తాలు నడవటంలో దిట్ట. దైవాలరావూరుకు కొంత చరిత్రవుంది ఆచరిత్ర రేఖామాత్రంగా 
|| చెప్పాలనే కోరిక నాకుంది తెలునుతోవటం ఇష్టవడేకొందరు టీనిని చదువవచ్చ్దు ఇజ్టం 
|| లేనివాళ్ళు ఈ పేజీలు తిప్టిదాటి పోవచ్చు 


దైవాలరావూరు నెల్లూరు జిల్లాలో వుండేది బొల్లవరప్తాడు ప్రథాన గ్రామం 


|| బైవాలరావూరు శివారు గ్రామం 


727 8నాటి రెండు శాననాలు చెన్షకేళవన్వామి దేవాలయం ముందు లభించాయి 
ఆ శాననాల్లో విషయం శకనంవత్సరం 1440లో శ్రీమాన్‌ మహోమండలేశ్చర 


|| కాకతీయ గణవతి మహారాజులు పొతశాననాన్షి చూచి, ఈ అగ్రహోరం బ్రాహ్మణులకు 
| యివ్వబడింటని తెలునుకున్లారు 


జాని వొద్దులు 


తూద్దు - రేకులకుంటు 
దక్షిణం - గఠిుతిరం 
మడమర - బెరెడైకుంట 
ఉత్తరం ఆ దుర్హామూలకుంట 


టీని కాదన్నవారు వేయి ఆవులను గంగజడ్డున చంవీనంత పావం 
యూటకట్టుకుంటారు కాశీలో వహాత్యచేనీనంత పాపం పొందుతారు నాక్టపద్దకోడుకుల 
వ్రుర్రలోగు మాంనాొన్లి తిన్షంత పావం ముట్టు కుంటుంది. ఇటీ శాననపారం 

1227లో (శక 1149లో ఇంతొల్లు శాననం మళ్లిదేవచోడ మవోరాజులు 
వేయించారు ఆయన విలోచనత్రిలోచన అనే వారిచేత పాదాభివందనం పొందారు. 


| ఆయన కరికాల కుటుంబానికి చెందినవారు, కావేరీనదికి ఆనకట్ట కట్టినవారు. ఆయన 


యూ అగ్రవోరానికి తక్కెజ్ఞపాడును దానం చేశారు. ఈ రెండు వళ్ళూ (€(దైనవాలరావూరు - 


| తర్పెళ్టవాడు కమ్మనాడులో వ్రున్చాయి. బ్రాహ్మణ అగ్రహారం. 


1155 నాటి మరొక శాననం ఈ గ్రామానికి వడమట వున్న చెరువుకట్టపై 
అభించింది. 

ఈ శాననం దేవరాయలు వేయించారు ఆయన మాదజయ్య అనే శివాలయం 
శ్థవతికి (ఇద్రకుడు పఠివుట్ల భూమిని మ్రూజాదకాలకోనం దానం చేశాడు. వుట్టి అంటే 
గొర్రు కావచ్చు. కాకపోతే కొంతభూమి. ఈ అర్దకుడు రామేశ్వర దేవునికికూడా వూజారిగా 


| వృవహిస్తారు. 


(అంటేయీవాళ్లో శివాలయం వుండి వుంటుంది. అదికాక రామేశ్వర దేవాలయం 


1 వుండ వుంటుంది, అదిభూస్థాపితం అయివ్రుంటాయి.., 


ఈ శాననాన్ని పాటించినవారు కోటి ఆవులు దానం చేసినంత వుణ్యం పొందుతారు. 


1 వ్లాటించణివారు వేయి కపిల దేమువులను గంగ ఒడ్తున చంపినంత పొపాన్లి పెద్దకొడుకు 


(3) 
ప్రుర్రెలోని మాంసాన్లి తిన్సంత పాపాన్లి పొందుతారు అని యీ శాననం చెపుతుంది. 
ఇక మూడో శాననం రెండేక్టముందుది 1153 నాటిది వివషమనంక్రాంతిరోజా 
వేయబడింది. మహామండలేశ్డర త్రిభువన దేవచోళ మహారాజు వేయించారు. ఆయన 
1; పాదాలపై అనేక రాజుల చూవులు నిలిచాయి. కరికాలుని వంశంలో ఆయనవుట్టాడు. 
|| కావేరికి ఆనకట్ట కట్టాడు ఆయన యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, నమాథి విద్యల 
| నెరిరినవాడు 
ఈయన కూడా పై శాననాన్లి మన్లించి రామేశ్వర దేవుని అర్రకుడయిన || 
మాధవాచార్మల వారికి సై దానిన్షి అంగీకరించారు 
టిని తిరస్కరించినవారు కాశీలో ఒక ఆవును చంపిన పాపం మూటగట్టుకుంటారు. || 
. అవరి శాననం చఅంతాలవ్స గుడికి యదురుగా అభించింథి శాననకొలం 
|| తెలియదు చింతాలమ్మ గుడియేమయిందో! ఈ వూరు దయ్కాలరేయూరు 
ఈ శాననం రాజులు నేయించలేదు దయ్యాలరేయూరు గ్రామపెద్దలు వేయించారు 


వట్టెలకాటన్ష అనేవానికి చింతాలమ్మ వూజాదికములకు గాను ఒక వుట్టివొలం || 
| యుజ్దారు 
గ్రామ పెద్దలేకాక గ్రామంలోని ఎరవరాటిముదు వేనయ్క, శేయికాశు బోయడు | 
అనేమోతుబరి రైతులు చెరొక వుట్టిపొలాన్షి చింతాలయమ్మ నవూజలకు ఆ అర్దకునికే దానం 
చేశారు 

ఇటీ యీ వూరికి చెందిన శాననాలు టీన్లి జుట్టి యీ చెన్షకేశ్చరస్వామి దేవాలయం 
900౦ నంవత్తరాలకు పైగా యీ గ్రామంలోవుంభి దాని నిర్వహణకు రాజులు మండలేశ్చ రులూ 
దానాలు చేశారు 

మొదటి అర్రకుడు మాదా జియ్మనుండ్‌ యిష్టటి అర్జ్హకుడు వరావరం 
థెంకటేళ్వరాచార్క్ముల వరకు ఎంద రెందరు యూ చెన్షకేళవుని వూజుంచారో? 

ఇవ్హశడు ఈ జఉీర్దాలయ వునరుద్ధరణను అంకిత భావంతో చేవట్టినవారు మాజీ || 
నడ్డంచ్‌, వ్రజావాతజీవి రావి హనుమంతరావు. ప్రభుత్వ వరంగా ఆర్థికసాయం || 
చేయించినవారు ఈ వూరికి చెండిన పోల్‌సాథీనర్‌ వరమభక్తుడు ఆర్‌ని. దాచా. 
వెంకటేశ్వర్లు ఐ.వియన్‌. నవోయమంభించినవాడు మిత్రులూ, భక్తులూ దాతలశ్లూ ఈ 
వునరుద్ధరణ క్రతువులో నేనుకూడా ఒక నమిధనందించాను. నా జీవిత నహాచారి 
నాగరత్షమ్మ జ్ఞాపకంగా 5వేల రూపాయలు విరాళమిచ్చాము. 

అడుగుల రామయ్య చారి శ్రానీన ఈ శతకంలో భక్తివుంది. వురాణగాథ వుంటి. 

దశావతార వర్ధనం బాగుంది వద్భాల్లో శయ్య మనోజ్ఞంగావుంది. ధార చిక్కగా | 
గ్రంధి. 

ఈ శతకం ద్వారా తర రామయాచార్హుతృ్యతి భర్త రావి ఆంజనేయులు. వారికి 


' నుక్కతం ప్రాప్తీన్తుంది. అన్తు. 








Bitten 


ffs pe: 
sr. far i Ata 
& Cs న 
న! స. న. 


సిని 


సాహిత్య నమారాథక కవితాకళానిథి వరిశోధక వంచానన 
కపేలనాయి లింగమూర్తి 

ఎం.యయం. టఓ.యల్‌. 

వాణీనదనశం, విద్చానగర్‌ కాలని, నాగర్‌ కర్లూలు, ఆం.ప్ర 


మ్యృత్తకతి ఉత్తమతవి, వడ్మ్యకవి మధద్దమకవి, శ్లోకకవి కనివ్టకవి అశి కవిలోక 
నిర్వచనము. అయితే శ్లోకమైనా వద్యమైనా - శ్లోకానికి యతి వ్రాననియము 
లేకపోవచ్చుగాక ఊతపదం, పాదవూరణం, జల్లి అవశబ్దము అనేవి దొర్లకుండా ప్రతి 
వదము అర్జవంతముగా జౌచిత్చవంతముగా ఉండేటట్లు వదృముజ్రాయటం ప 


| కవికైనా కత్తిమీదసామే. 


పొలుకురికి సోమశనాథుడు వడ్లు, పెరుగు కలిపి వినికినట్లుంటే కృతులు 


తమసామర్హ్రముతో పొందువొానని రవ్మ్క్ముముగా కనివించటము, అౌడ్యముగా 
వినిపించటయు మరోబుత్తు వ్రబంధకవులంతా వద్యము యొక్క వడువులన్లీ బాగా 


వడిన వట్టుకున్గారు అందుకే భారత బాగవతాలలోని వద్మాలు ప్రాటీశుల నాల్కలే 


ఆకులుగా నుిలచినుథు 
ఇక యీనాటి కవికంతటి శజ్దపటిమలేకున్లా కదితాభావనాదారిధ్రం మాత్రము 


|| లేదు. కవిత్వం వేరు పొండిత్సం వేరు. కవిత్వం భావన అంటే ఊవోనంబంధి 


ఫౌండిత్సం అంటే నైఘుంటిక వరిశ్రమ కేవలం నైఘంటిక వరిశ్రమ చేతనే దెకబికైనా 
కవిత్వం సాం కాదు. అతనిలో ఎంతోకొంత ప్రకృతి స్రందనముండవలెను. 


| అదిలేనివాడు కవికాజాలడు. అభివున్న వానికి నిఘంటు పరిశ్రమ చాలకున్న్లా కవి 


కాగలడు. 


మిత్రుడు శ్రీ అడుగుల రామయ్యిగారు వ్రనిద్భులైన యిద్దరు కవులు అనగా | 


వల్లాడు సోదరకవులలో ఒకడైన శ్రీ కన్షెకంటి వీరభద్రాచారి గారి, “సాజశ్యశ్రీ” 
బాలనరస్వతీ కుటీరడైన వంగవోలు ఆదిశేవ శాస్త్రిగారి నలవోలను పాటించి, వారి 


| ఒరవడిలో కవితముడవ నేర్ణినాడు. కాబట్టి కవితాభావనకు కొదువలేదు. వ్రన్తుతమైన 


యీ చెన్షకేశవ శతకమును, తత్వ విచారములో మాశనబోధ శతకమును తలపించు 
యాశ్లవి. 

కదికి కావరణన వేరు, శతకరచన వేరు, టీని కవి నమయాలుగాని, 
వ్యాకరణ శ్చంఖిలాలు గాని, బాధించవు. శతకము కశ్రులకు స్వేచ్చా వివోరభూమి 
శతకములో వ్యాకరణ నిబిద్దాలు కంటే లొకిక ప్రయోగాలే ఎక్కువ మిత్రుడు 


| రామయ్య్మగారు ఇంతకుముందే “వానుమత్కల్హాణాథి” కావ్మాలు రచించి చేయి 


తిరిగిన వారు గనుక యీ శతక రచన చక్కని ధారతో నమర్హ్లంగా, నరనంగా 


' నడిచింది. వీరి కవితా అత యిటులే సాగ్‌ యింకశూ అవూర్యకునుమము 


అంభిచవలెనని ఆశిన్తున్లాను. 





|| కృతులేనా అంటాడు. అంటే శబ్దాలు దోవరహితముగా వుండటం ఒక ఎత్తు. అవి | 


(5౫ 






















నాట్లావధాశి, కళాగ్రుడ్డు 
డా, భారా రామనాథశాస్తీ లుంబు. పిహెచ్‌డి. | 
ఇకె నివాన్‌. మామితివాలెం ఒంగోలు, | 





కబిమిత్రులు శ్రీ అడుగుల రామయాచారి రచించిన “చెన్సకేళవ శతకమూ || 
నేనాసాంతము చదివి ఆనందించితిని. అంతకు మున్నువారు రించిన || 
దాశుమత్య ల్హాణమును గూడా భదిదితిని, రామయాచారి నిరంతర నాహిత్సనేవా 
వరాయుణులనియు, సంప్రదాయ మార్తమున చక్కని కృష సలువుచున్ల కవి | 
వండితులనియు నాకవగతమైనది. అందుచేత వారి శతకమును గూర్చి కొలది | 
వరిచయము చేయుట నాకు ప్రీతికరమైన విషయము. | 


ఆంధ్రవాజ్ఞ యమున శతకమొక వ్రత్చేకశాఖిగ విస్తరిల్లి కవి పొఠకలోకయునకు 
నమానమునగ వుపాధోయయైనది. కవితన మనోభావమును న్వేళ్చగా జ్యత్తీకరించి 
ఒక దైవమును గూర్చిగాను సామాజిక విషయమును గూర్చిగాని, నీతి తత్వాధి, 
విషయములను గూర్జిగాని ఇట్లెన్లియో తెజగుల ఆత్మనివేదన మొనర్జుటకు 
అవకాశము గల్టించు వ్రక్రియ శతకము. ఆత్మీయతా ముద్రకు బహుశ శతకములో 
| నుశ్చంత ఆకరము అశ్యనొానొత్య ప్రక్రియలలో కశళుపించదు. ఒక దిధముగ 
|| వన్తుగతయముగ శతకము వరాశ్రయమైనచో కవిగతముగ ఆత్మా త్రయము. ఈ రెండు | 
|| మార్లములకు విభజనరేఖి గీయుట కజ్టము. కాని శతకమున ఆత్మాశ్రంరు 
|| వరాశ్రయములకు చక్కని నమన్వయము తనుపించుననుటలో అభ్యంతరము || 
లేదు. 

బెన్షకేశవ శతకము పై పద్ధతికి లక ప్రాయయమైరామయాచారి కవితాస్టూర్తికి 
దద్దణయమై దవిరాజుల్లుచున్లది. చక్కని పొండితము చిక్కని భావనలున్ల కవికి వీని 
విన్మాన వైఖురిలో ధారా శుద్ధి రచనా శిల్బము తోడునడినచో ఆకవిత్తము వనెకెక్కును. 
ఆచార్ముల వారి కవితలో యూ వాంగులన్షియు అమరియుశ్లవి. 


| స్వామి దయవలన కవిగారి యితోధిక సాహిత్య కృవీవలన వారి లేఖిని 
|| నుండి మరింత గుణవంతములైన రనవత్మావ్యములు వెలువడవలయునని || 
| ఆశింతును. ఆచార్యా! మీ వద్దతి బాగుశ్షవి మీ శతకము నాకు నళ్చినథి అని | 
| అభినందించు చున్లాను. 








సౌహిత్చ నరన్వతి 
దొ కన్నెగంటి రాజమల్లాచారి ఎంఎ పిహెచ్‌.డి. 


మూర్చావురం 


కవిత లోకానికి కార్టన్‌ కాపీ కాగూడదు మెదడుకు బలము నిచ్చేటానిక్కుగా 


| వనివేయాలి కనీనం ఒక్క విటమిన్‌ మాత్రగానైనా వనిచేయ్య్మాలి కవితకు ధ్వని ప్రాణం. 


థ్వని గౌరవం లేని కవిత బొట్టులేని స్త్రీ లాంటిది 


నువ్రనిద్ద కన్రులు శ్రీ అడుగుల రామయాచార్జ గారి కవిత నంహప్రూర్ల లక్షణ శోభితంగా | 
వుంథి. ఈయన కవిత థారాశుద్ధి నువర్ణమయయై నూక్తి నుధాభరితమై ధ్వనిగౌరవం కలిగి 
అలంకార కవితయ్లై అలరారుతూ ఉత్తమ గుణాన్సితయై రాజుల్లుతూ భ్రుంధి. 


ప్రథమంగా డైవస్తుతిలో వైవాలరావూరు కవి వ్యక్తిత్వం తలయెత్తింది. మొదట 


బ్రాహ్మన్తుతివుంది బ్రహ్మా శృష్టి కర్ణ కవి బ్రవ్మా కావ్వన్యప్టికర్ల కనుకనే కవి బహ్మాకు 


(భతుడ్ముఖునకు అగ్రతాంబటూలమిచ్ది ఆరాథించటం నముచితంగా శ్రుంది. 


నరస్వతిదేవి లేనిదే వర్ణార్థవంలేదు వదజాలంలేదు, భావంలేచు కవికి నరన్వతి 
తల్లి కనుక నరన్వతిని వెంటనే న్తుతితించటం కవికి చదువులవ్ము మీద గల భక్తిని 


|| త్రకటిన్తూ శుంది 


ఇజ్టదేవతాస్తుతి వెంటనే కవిజననీ జనకుల నంఖ్యరణంజేని, తల్లిదండ్రి గురువు 
దైవం అనే భావాన్లి న్రురింవజేశారు కనిపించని దేవతలకు శ్రుతివినివించి తరువాత, 


కనుపించి కనిపెంచిన దేవతలను మరువక పోవటం నముచితంగా వుంది, 


శతకారంభంలో ఆభఖిదేవుడు చెన్నుని దశావతారాలను వర్ణించాడు. 
వరళురామావతారం వరకూ ఒక్కొక్క వడం చెప్పాడు రామావతారాన్లి నాలుగు వద్భాలకు 
పెంచారు. తరువాత చెన్షకేవవుని అవతారమైన కృజ్ణ విగ్రహాన్ని లలామానువవిగ్రహంగా 
దలంచి వదునైదు వడ్మాల్లో వర్ణించటం బాగుంది. తన శతకాథిపతి వైవ్లవమూర్తి గనుక 
ఈ ప్రత్చేకత నీయటం బాగుంది. మానఖులు భక్తి మాద్రంలో వయనించి తదువరి 

లో వ్రయాణించి ముక్తిని సౌథించాలి అనే ఉద్దేశ్చంతో కవి భక్తి నుధళు యీ 

శతకంలోవప్రవహింపజేశారు. మోక్షమూర్జాన్లి చూపించారు. వంద వద్దాలను వందరళత్న్షాలుగా 
సానలతీిర్చిదిద్ది నరశ్వతీ కిలిటింలో పొదిగి మహాకవిగా ఎభిగారు 

శతకాలలోని వద్మాల స్వారస్మాన్షి వర్ణిన్తూపోతే అభిప్రాయమే వుస్తకమవుతున్లది. 
కనుక ధామంర్ము కవితలోని రామణీయకతను చదువరులే చదివి గ్రహించగలరని 
కోరుతున్నాను. తీరామయాచార్డకటి కవిత మచ్చుకు ఇలా సాగుతుంది. 

“వరునములాడతకన్‌ పరుల భార్యల దిట్టక దుష్టచిత్తులై 

తిరుగక నాధుమానవుల తిట్టక కొట్టక నర్వవేళలన్‌ 

తిరముగ నిన్ను శిల్లిముది తేకువ గొబ్దిన భక్తతోటికిన్‌ 

తరుగని మోక్షమిచ్చెదవు దైవవు రీహరిచెన్షకేళశవా! 
“మిత్రుల మంచుదేవతలు మేధిని గొల్టి తరించుచుండగా 


శత్రుల మంచు రక్కనులు నంగరభుందెదిరించి చావగా 
మిత్రుల శత్రులందరకమేయ తరంబగు మోక్షమిచ్చి తొ 


!| చిత్రము భీ చరిత్ర నరసీరుహాలోచన చెన్షకేళశవాగొ 





శతకం నిండా యిలాంటి వద్చాలే వున్నాయి. అడుగడుగున అడుగుల రామయ్య కవి, 


జిగిబిగి కాంతుల వచ్చలు పొదిగి శ్రీ దైవవురవారి మెడలో వేసిన వచ్చల వతకం ఈ శతకం. 


శ్ర చెన్షకేళవ స్వామి శతకము కానా 





నేను 1984 నంవత్సరములో మార్టూరు జిల్లా వరిషత్‌ ఉన్సత పాఠశాల నుండి 
|| బదిలీచేయబడి, దైవాలరావూరు జిల్లా వరిషదోన్సత పాఠశాలలో వ్రభమశ్రేణి తెలుగు || 
|| వండితునిగ నియమించబడితిని. ఉద్యోగము నిర్వహించుబునే ఆలిండియా రేడియో || 
. (ఆకాశనాణ్‌) విజయవాడకు ప్రతి ఆదివారమూ నమన్యావూరణములు బంవుచుంటిని. ఎ 
|| కాలచక్ర వరిభ్రమణంలో ద్వాదశాబ్దాలు కనుమురురై పదమూడవ వనంతం (సంవత్సరం) || 
| ద్రవేశించింది. దైవాలరావూరు గ్రామనివాసీ, మంచి వ్యాపారదక్షుడూ, సాహిత్యాభిలాషీ, | 
. స్పేహళీలియునైన రావి ఆంజనేయులు గారితో నాకు వరిచయము జరిగినది. అంతకు . 
| ముందే ఆంజనేయులు గారు యీ ఊరి చెన్సుకేళవస్వామి ఆలయ వునర్మిర్మాణ కమిటీ . 
|| అధ్యక్షునిగ నియమితుడైయుండెను. ఒక రోజాయన నన్ను బిలచి నాతో నీవీ గ్రామంలో | 
| వెలనీన చెన్లకేళవ స్వామిని క్తీర్తన్తూ నరళగ్రాంధికభాషలో దైవవురీహరిచెన్సకేళవా/ అనో | 
|| మకుటంతో ఒక శతకమును రబించు, అది నీకూ నాకేగాక యీ (గ్రామమునకు గూడా 
' జుభదాయకము కావాలని, తెలిపి తన కోరిక గూడా జుభదాయకము కొవాలని, తెలివి తన | 
కోరికను వ్యక్తీకరించాడు. నేనందుకంగీకరించి, యీ శతకానికి చతురుఖ స్తాత్రముతో | 
శ్రీకారము జుట్టి అనతికాలంతో శతక రచన వూర్తిగావించితిని. నోనిదినరలో రచించిన | 
|| “వానుముల్‌ కల్యాణ” నామక వద్య వ్రబంధమును చదివి రావి ఆంజనేయులు గారు | 
' దానిచే భ్రభావితుడై ఈళతక రచనకు నన్ను ప్రోత్సపొంబెను. 


“దైవవురీహారి చెన్సుకేళశవా” అనుమకుటముతో డత్సలచూలా, చంవకమాలా 
|| వృత్తములతో రబింనబడిన యీ శతకమును గ్రామధికారులూ నురవముఖులోగాక్ష 
|| భర్తులూ గూడా వలఠిన్తుంటే నా కృషి నవలమైనట్లు భావిస్తాను. 


రబయిత 
అడుగుల రామయాచారి 





క © 
తృతదతి దరిభయిము 


|; చం॥ వినయగుఖాన్వతుండగుదచు విత్రుతి కెక్కినరావి వంళసనం 
జనితుడు నుబ్బయాఖ్యునకు, సాధ్వినుళీలగు కోటమాంబకున్‌ 
తనయుడు ఆంజనేయుడయి ధారుణి మతత వద్యనంవుటిన్‌ 
ఘనముగ ముద్రణన్‌ జరిపీ కొంచెమహాత్తర కీర్తిచండ్రికల్‌ 





2 చక్కని సాహితీ ప్రియుడు నజ్ఞనమిత్రుడు కొర్వ్యదక్షుడై 
మిక్కలి దానధర్శ్మముల మేదిని జల్పువరోపకారిర్హై 
చక్కని దైవకీర్తనల సాధనజేయుచు నత్రవర్తనన్‌ 
మక్కువతోడ వర్తకము మానక చేయును నేర్పుజూవుచున్‌. 


3. నద్గుణముల రాళి నతిమహాలక్షమ్ము 
పేదసాదజనుల నాదరింది 
దైవభక్తి గలగి ధర్మముల్‌ జేయుటన్‌ 
దత్తదేవుడెవుడు దయను (బ్రోచు. 





"6r-1 తెలుగు వండిట్‌ 


ఆరయగ జీవితాన వరమార్థము విద్యను బోధజేయుటే 
నరియగు మారమంచెజిగి, చక్క గనేనిటు గోరినంతనే 
వారివయి పద్యముల్‌నుడీవి. ఆకృతి నాకీడినాదుమన్లనల్‌ 
ధరగొనె నీకవీందునిక దైవవురీవారి బ్రోభునెవుడున్‌. 








హనుమత్కల్యాణము ల కల ee ఉత్తమ || 
| ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గ్రీలింగా వెంకటరత్తము గారిచే శాలువా బహంకరణము. || 
|| పాఠాల ప్రధానోపాధ్యాయుడు మందలపు వెంకట నుబ్బయ్యగారిచే సత్కారము. 

తెలుగులో వద వ్రయోగములు (దోషములు, నివారణ) గ్రంధావిష్కరణ తేది : 
|| 15-3-97 శ్రీ నాతాని భూవతిగారిచే నన్మానము. | 
| కోరిళపాడు మండల కార్యాలయములో తే : 2-10-97న కవితా నమ్మేళనములో || 
|| వద్యవరనము. అద్దంకి శానన సభ్యుడు డౌ॥ బాచిన బెంచు గరటయ్య గారిచే నన్మానము. | 
| 10-1-1999 (ప్రకాశం జిల్లా రచయితల నభలో డా/ నీ నారాయణరెడ్డి గారిచే ' 
. 0 గ్రంధావిష్క రణము, హనుమారెడ్డి గారిచే మెమొంటో | 





నాబే రబింవబడీన యీ దైవాలరావూరు చెన్సకేశవ స్వామి శతకమును పండిత | 
పామరులకు గూడ చదువగనే వద్యము నందలి భావములల్టమగునట్లు రబించుటతు || 
|| ద్రయత్త్సించితిని. వివిధ వురాణములందలి కధలను గ్రహించి యీ శతక వద్యముభలో |! 
| పొందువరబితిని. దైవచింతనగల భక్తులు రసాస్వాధనాభిలాములగు కని ఢేష్టులు యీ 
|| వద్యములలో నిక్షిప్తములైన వురాణ కథా ఘట్టములను గ్రహించి ఆనందింప గోరుచున్నాము. || 
|| యీ శతక రచనానంతరము దీనిని జుద్ధవ్రతిగ (తవ్చులు లేని శతకముగ) వ్రాయుటలో || 
|| నవోయపడీన మనవోత్మగాంధీ కాలేజీ తెలుగు లెక్ట్రరర్‌ శ్రీ వీ. నుబ్బారావుకు నా || 
|| నవాచరుడు గ్రేడ్‌ - 2 పొందీవండిట్‌ గారా శ్రీ నివానరావునకు స్తేహితుడు బిరపరిచితుడు || 
॥| చిత్రలేఖనోపాధ్యాయుడు మరం వీరాంజనేయులుకు అభినందనలు. | 


1 అడిగినదే తడవుగా తన అమూల్య అభిప్రాయమును వ్రానీ వంవీన గౌరవనీయులు 
_ నాట్యావధాని శ్రీ ధారా రామనాధళాస్త్రగారికి నమన్కృతులు. ఈ గ్రామమునకు బవాం | 
దూరమున నాగరకర్పూలులో నుండి గూడ శతకమునామూలా గ్రముగ జదివి ఓవికతో | 
చిజుదోషములను నవరించి, పాఠాంతరములను జూవీ వంవిన సామోత్యాభిలాషి, | 

|| స్తేవాపాత్రుడు, సాహొతీనమారాధకులు, కవితాకళానిథి, వరిశోధక వంచానన బ్రహ్మశ్రీ || 

1! కపిలవాయి లింగమూర్తి గారికి నా వృాదయనూూర్వ్వకాభివందనములు మరియు నా | 

| | సోదరతుల్యులు వలనాటి సోదరకవుల వారనుడైన డాక్టర్‌ క్షన్తెకంటి రాజమల్లాబారిగారి. || 

(| అమూల్యాభిప్రాయానికి నా వృాదయవూర్వక కృతజ్ఞతాభినందనలు తెలువుతున్నాను. 





i 
wr, ణి 
టు న wilt ae) POR: Pee i yt (1 / hd eT se sow /1 కా bos య కాం Tee Yen. YL 
| నయనా ుంతం “ 
lance నే క్‌ bias ae గ నాం TORT TT Th Tr న pags అకాల కా ఇ కాం రాలా / ణా గ 
) i ti శి గ్‌ 


ఈ0/ 


IE, 


శ్ర కం” కాకక... - 


త 


Gi 


Gi 


లీ దైవసుతి 


శ్రీయుత యౌనలు మోముల 

ధీయుక్తిం వేదచయము దెలువుచు వాణిన్‌ 
పాయక ప్రాణులకెల్లను 

ఆయువునిడీ నృష్టింజేయు, నజుని తలంతున్‌, 


వీణయుగంథమంకుళము, ఎ౨(శుతమౌన్సటికాళ్ల మాలికల్‌ 
పాణుల కాంతివుంజములు బర్డ, తనువ్రభ దిక్కులేల, గీ 
రాణులు నన్ఫుతింఛచున జురాణీని, 'స్రికత శ్రోణ్‌, జూణనా 
వాణి మిళింద వేణి చుకవాణీని వల్లవపాణ్‌ గొల్ఫె దన్‌. 


శ్రీరమణీ మణీళుని, విచిత్ర విలానుని, అర్థిలోకమం 
దారుని, దానవాంతకుని, ధైర్యనిధిన్‌, మధువైరి, కంన నం 
హోరుని, భక్తవత్సులుని, ఆర్తళరణ్యుని, వుణ్య మంజులా 
కారుని విష్ణుగొల్చి శతకమ్ము రచించెద భక్త కోట్టికై 


క్లీరనముద్రజాత, నరసీరువాలోచనురాణి, యావారిన్‌ 

కోరి భజించు మానవుల, కోర్కెలు దీర్చెడి కల్పవల్లి, శృం 
గారవు భక్టిభావముల ఖండ విధాల మదీయ జన్వాపై 

జేరిచి హృద్యవద్యముల, శీఘము వ్రాయగజేయు మొక్కెదన్‌. 


చల్లని చంద్రునినకరము చల్లనిగంగను మౌళిదాల్చియా 


. వాల్లకపాణి శైలజను అంకము జేర్చియు దంతి వక్తునిన్‌ 


అల్లనముద్దులాడు నగజావతి, తెల్లని వెండీకొండ భా 


.. నిల్లెడు ళంకరుం గొలుతు, ళీఘము యీక్ళతి వ్రాయ భక్తితో 


అ తాం ms ళ్‌ శే | his i కీ 
Hew TRY CSA We Fla taal vi 1 gir ల yl జ DE, ETP మాపో rink 


|| ఉ॥ శ్రీయునువాణ్‌ యిర్వురును, చిత్రగతిన్‌ తమ చామరాలతో 
| పాయక కొల్పుగాదనరి బంధుర న్వర్థవిభూషణా వళుల్‌ 

శ్రీయుత మౌచు దేవామున బిత్రవుకాంతుల నీను దుర్గ, భ 
ద్రాయుత మూర్తి శాంకరిని తవ్పకకోరి నుతింతునియ్యెడన్‌ 


'| కం/ వహానుమంత వాయువుత్రా! 

| జననుత యో అర్భళివ్య నన్ఫుత పాత్రా! 
ఘనమాౌా సాధుభరిత్రా! 

కనకనగ నమానగాత్ర! కావింతును తుల్‌ 


త్ర భవ్య నుందరగాతుండు బలయుతుండు 
కొంచనాద్రికీ నమయైన కాంతియుతుడు 

వవన తనయుండు రాముని వ్రముఖభక్తు 
డొంజనేయున కివుడు నేనంజలింతు 


|| తే/ జనన మిడీనట్టి గుణళీల జననికోటి 
శాంబకంజలి భుటియించి చక్కనైన 
పద్యముల నేర్చి కూర్భెద వృద్యముగను 
శ్రీథుముగ రక్షజేయు మో చెన్సకేళ? 


నీ॥ న్వర్థకారళ వృత్తి వడ్రంగ మెవ్యాని 

కఠతలా మలకముల్‌ గాదనర్సె 
కర్షక కార్మిక కర్మార వృత్తులే 
మాన్య చరితునిబేత మహా వెలింగె 
వైద్య మెవ్వని చేత వ్యాధి పీడలణంది 
దిగ్టింతములందు తేజరిల్లె 
నలిలిత వోస్యోక్తి విలనితుండెవ్వాడు 
వంచాక్షరీ ముంత వరుడెవండు 
విన్మనగు నన్ను (పేమతో పెద్ద జేసి 
తెలుగు ఎిద్వాంనుగా తీర్చిదిట్టినట్టి 
ముష్టానకు అమృతానంద మయుదలంతు. 
ఎబుదలోకంబు నుండి 4౨౫౧౫ మకు 





శ ళ్లు 
తండాకు వాంతులా తు తలు కకత తనినట TORR IRY AE: 22 5AM Sd నణాగిటననతనోళ కనటం 
లారా | 


కం/ అవమృ్బతానంద నునామము 
అమృతం బై వ్యాధు అణచి, ఆయుర్వేదా 
ద్వుమృతా సారము గురిసియు 
అమృత యళ: శ్రీలనందె, అమృతాంచు కృవన్‌. 


ఊ॥ నన్సయ తిక్కనాది కవినాధుల వాత్సమలాన నిల్పి యా 
సన్ఫుత కీర్తి పోతనకు శబ్దచమత్యృతి నీయ మొక్కి, వి 
ద్యన్నుతి జేసి రుద్రకవి, భట్టుకవీంద్రుని చేమకూర వెం 
కన్తల నెంచి నీదుళతకమ్ము రచించెద బెనకేళవా! 





క్రీ చెన్షకేళవ స్వామి — 


(13 


శేతకాతంభేవఖు 


॥| ఉ వారి చరావతారమునవార్శి ధిజొచ్చిన సోమకానురున్‌ 

కోరలు బీకి చంవియు, నకుంరబలమ్మున వేదభాగముల్‌ 
ధరత బ్రహ్మాకిచ్చిన నుధీమణ్‌ మీనవురూవ నీమహో 
దారత నెన్సుగాతరమె, దైవవురీవారి! చెన్హకేశవా! 


|| చం॥ దొరకొని దేవదానవులు, దుగ్రపయోధి మధింప ధారుణీ 

ధరమును జేసీ కవ్వుముగు దానికి తాడొనరించి వానుకిన్‌ 
తరబచిన మున్ఫులోకములు, తబ్లడమందగ కూర్మరూవి వై 
అరయ భరించినట్టి వరమాత్య్ముడ! దైవవురీళకేళవా! 


\| చం॥ ధరణిని చావజుట్టిన విధంబున జుట్టి హిరణ్య లోచనుం 
డరుగ నముద్ర గర్భమున కాతనిద్రుంచి, వరాహమూర్తి వై 
ధరణిని వూర్వమున్సటుల, తావక ళృ్ళంగము పైన దాల్బు, భీ 
కరతరరూవ వైభవ వికాసము నెంబెద చెన్మకేళవా! 


|| చం/ భీకరుడా పారణ్యకుడు, పెద్దగదంగొని, యుక్కుకంభమున్‌ 
దాక నృసీంహ మూర్తివయి, దానవు కూల్చియు మోక్షమిన్తివా 
భీకర రూవ తీవ్రతకు భీతిల లోకము నీ న్వరూవమున్‌ 
చేకొని భక్తు (బోచితివి, శీఘము దైవవురీళ కేళవా! 


|| ఛం॥ వదముల రెంట భూగగన భాగముగప్పి బలీంద్రుమున్తకం 
బదిమి మరొక్క పాదమున, నాయమరేందుని రాజ్యాచశ్రమున్‌ 
నదయతగాచి యిచ్చితివి, చక్రధరావటు రూవమెత్తి, చి 
తృదమల మూర్తివైతి గద, ధారుణి దైవవురీళకేళవా! 


కీ 
| 





గ్ర 


|| ఛం॥ ఇరువది యొక్కమారు ధరణీళుల గూల్చియు రక్తవార్సిధిన్‌ 


నరగున వితృతర్లుణము చక్కగ జల్పియు ప్రజ్ఞజూవీ యా 
నురవర కోటి నన్ఫుతుల నుస్థిరతంగొని బ్రావ్మాణాకృృతిన్‌ 
వరగిన విక్రమా క్రముడ! భాధవరాముడ! చెన్తుకేశవా! 6 


| ఉ॥ యుద్ధమునందు తాటకిని యుక్కణగించియు శంభువింటినో 


శుద్దచరిత్ర నీవిరచి, సొంవుగ భూనుతపెండ్రియాడీ, యా 
వృద్దమహీచునాజ్ఞనటవీస్టలి శ్రీరమురామ మూర్తివై 
కృద్దత రక్కసాధముల కొమ్మణగించితి చెనకేళవా! 7 


ఉఊ/ దేవకి గర్భవానమున తేజము మీరగ కృష్ణమూర్తివై 
నీ విలబుట్టి శీభ్రుముగ నేర్పున వూతనగూల్చి గోవులన్‌ 
కావగ్నశెలమెత్తి ఖలుకంనుని జంపీయు కౌరవాదులన్‌ 
దేవ వధించి వేసితివి తేజము మీరగ చెన్నకేశవా! 8 


చం/ త్రిదళులు వేడినంత నుదతీమణలన్‌ వధియింవ బుద్ధరూ 
వదనున దాల్సినీవు త్రివురానురులన్‌ వధియించు నప్పుడా 
తదనము నందు ఈళ్ళురున కాదటనిల్సియు, నాయుధంబులన్‌ 
విధిగనునిచ్చి తోడ్పడీతి వీవిల దైవవురీళకేళశవా/ 9 


ఉ॥ పానవు ఘోరకృత్యముల, వంకిలమైన జగంబు గావ యా 





టోవము మీర ధీరతనవోయని భద తురంగ మెక్కి నం 
దీవిత ఖడ్డముంద గొనియు దర్ధత నాకలికావ తారతన్‌ 
మావుదు రుర్దనత్తమును మాధవ దైవవురీళ కేళవా! 10 


. ద 


IE 


Gi 


రామావతార పడ్మములు 


| చం॥ నలలిత నీదునామ జవసారమెజీంగి తరింవజాల నీ 


విలనిత పాదవద్మముల వేమరు గొల్వ గువుండ గాను, నిన్‌ 
దలవగ రాణాఖ్యునకు తమ్ముడగాను, భవద్దిలానముల్‌ 
తెలసీనుతింన నాతరమె దైవవురీవారి చెన్సకేళవా! 


సాదము జోకి యొక్క శిల భామగ మారెను దేవదేవ! నీ 
పొద నరోరుహాంబులను పాయక గొల్బెద భక్తితోడ/ నా 
బాధలు మాన్సి దుఃఖ భవబంధ వియోచను జేసీ కావుమో 
శ్రీదనమస్త లోక వరిపాలక ! శ్రీహరి చెన్తకేశవా! 


పాతకి తాటకిందునిమి పావనుడంచు జగబులోన, వ్ర 
ఖ్యాతి వహించి నావు చెడుకార్యము జేసెడి దుర్రనావళిన్‌ 
యాతనలంద జేయక దయారనమున్‌ దగనిచ్చి బ్రోతువో 
వూతచరిత్ర వేడెదను వుఖ్యుడ శ్రీహరి చెన్సకేశవా! 


ధాతవు నీవటంచు భవతారకమం(త్రము లోకమందు, ౨ 
ఖ్యాతిని గన్ఫుదంచు వినయుమ్మున దాని జవించుచుండి నిన్‌ 
ధాతన్సు గన్న తండ్రీవని ధ్యానము జేసెద దేవవేగ నిన్‌ 
యీలజిీ గొల్ప్బు భక్తతతి నింవుగ గావుము చెన్సకేశళవా! 


యాదవ వంళ నంభవ నిజాశ్రత మౌని జనైక లోల ! వ 
హ్లోద వినోదలీల కరియార్తిని బావీన భక్తపాల! నం 
పాదిత వుణ్యుళ్లోక మునివందిత గానవిలోల! నజ్జనా 
వ్లాదకరా నుతింతు నిను దైవవురీ హరి చెన్సకేళవా! 








+2 | 
it 


i 
| 
+ 
|| 
ళీ 
1 
i 
ఖీ 
i 
i 
: 
Mey 
| f, | 
1 


OO 


ఉఊ/ చిన్న తనాన నీవు నరసీరువాలోచన శ్రీడలాడుబో 
'మన్చును మెక్కెక్ళమ్ణు శనుమానము లేదని బెవ్పగోవకుల్‌, 
మన్చిటులేల దింటివని మాధవుదిట్ట యళోద, కాన్యమం 
దెన్సుచరా చరాండము లనేకము జూవితి చెన్తకేళవా! 


చం/ అరయగ నర్వనంపదలనంతముగాయాకుచేలునిన్‌ 
త్వరగతి బ్రోచికుబ్దకు నుదారత నుందర రూపమిచ్చి యా 
కురునభలోన ద్రౌవదియు కోరగ వ్యన్తమొనంగి లీలలం 
బరగిన న్వప్రకాళ వ్రతిభాన్విత దైవవురీళ కేశవా! 


ఉ॥ కౌరవసేననెల్ల రణకౌళలమొవ్పు వధింవజేసి యా 
భారతభూమి నిచ్చితివి భానురకీర్తికి భర్మరాజుకున్‌ 
గౌరవ కీర్తి నంవదల గణ్యముగాగ కిరీటికిచ్చి తో 
శౌరి కృపాంతరంగ దయశాలివి ధైవపురీళ కేశవా! 


ఊ॥ పార్గుడు యుద్దమందున అపారవిషాదమునొంది మోహమన్‌ 
దుర్హళ బావ వేడగనె తోయ రువోనన విళ్ళరూపమున్‌ 
ఇద్దర జూపి గీతను వచించిన శౌరివి దైవమంచు నిన్‌ 
ప్రార్థన జేన్‌ కొల్ఫెదను, భక్తిగ ద్రైవపురీళ కేళవా! 


ఛభం॥ అరయకళింద జానదిన యారయకాళియు మస్తమెక్క న 
తరగతి పాద తాడనల దర్పమణంచగ గజ్జెలందియల్‌ 
న్ఫురిత మనోజ్ఞమైకదల సొంవగు నాదములుద్భవింవ నీ 
ధరణీన గోవకుల్‌ గనిరి తావక నృత్యము చెన్నకేళవా! 


16 


17 


18 


19 


20 





"a 


wi 


Gil 


| Gi 


wl 


7 


పొందుల దిందులంచు నిను పొందగ గోరియు గోసీకాంగనల్‌ 
చబిందుల (దొక్కి యాడగని, చిత్రముగన్‌ తగమోవానాతకృతిన 
నందకుమార వారి నయనమ్ముల కందర, కన్ఫిరూవులై 
అందరి కోర్కెదీర్పితివి హోయిగ దైవవురీళ కేళవా! 


డ్రౌణ్‌ అపొండవమ్మనుచు, (బ్రవ్మాళిరంబను అశ్త్రరాజమున్‌ 
ప్రాణహతమ్ముగా బనువ, పాండవ రక్షణ చేయబూని, ని 
(ద్రాణుని యుత్తరానుతుని, తావక దివ్యకటాక్ష విక్షణన్‌ 
ప్రాణము నిల్సి కాచితివి, భానురక్తీరిన చెన్సుకేశవా? 


ఎన్ఫియొ నంవదల్లలిగి యెగ్గుదలంవక, గొల్బయిండ్లలో 
జున్సులు వెన్సుపాల్సెరుగు జోకుగ దొంగిలు నల్లనయ్య? నీ 
కనను వేరు దైవములు, కాంచగ లేరని నమ్మి నామదిన్‌ 
ఎని భజింతు నీమపొము, వేమరు దైవవురీళ కేళవా! 


నందుని గోగణాన యదునందు లెల్టరు గొల్వ, గోవీకా 
బృందవు వేణుగానము నిలింవులు మెచ్చగ మోవానాకృతిన 
బొంది, కళింద జాతటిన పొల్పగు నృత్య మొనర్చినట్టి, నీ 
చందము నంన్మరించెదను, సాధుజనావన చెన్తకేళవా! 


వానవుడంత కోవమున వారివయిన్‌ వడిరాళ్ళు రువ్వు నా 
యానముతోడ కావుమని యాదువులందరు వేడినంత, నం 
త్రానము దీర్చ కొండనతి రమ్యత నెత్తియు గోగణమ్మును 
ల్లానము తోడ (ప్రోచితివిలానముగా వారి బెన్సకేళనా! 





TTT SAT ER RIT TT ARIE TS 
పంత hens గా ల 


21 


22 


23 


24 


25 


|| చం॥ సురముని వుష్పముంగొనియు సాంవుగకృమ్ణనికిచ్చి నంతనే 


i 


Gi 


ఎవం! 


Gi 


కరమను రక్తినారదుడెకాయెకి నత్యకుజెప్ప శీఘమా 
నురపతి నంగరానకడు జూరతగెల్సియు పారిజాతమున్‌ 
కరివరయాన కిచ్చితివి, కాళియ మర్ధన చెన్సుకేశవా! 


ఇందుని భాననా! నురల నింవుగ గాచిన దోవ! దేవకీ 
నందన! గోవికారనుణ! నాతిని లక్షణ నూర్యాకూతు కొ 
ఖిందినదీతటాన నివు లీలగ పెండీలియాడీ కృష్ణ యా 
నందము గొల్లు వేణు రవమాధృతి జేనితి చెన్సుకేళవా? 


వన్మగశాయి నీవు మునుపాద్ధుడు యాత్రకు బోయివచ్చినన 
కనా నుభద్ర నాతనికి గ్రక్కున నీయదలంచినంత నీ 
అనుగ్రహించి యుగ్రుడయి నాతనకీయ నటంచు బల్కగా 
చెన్సుగ శక్తియుక్తులను చేసితి పెండ్లీని బెన్సకేళవా! 





విజయుడు తొల్లి యుద్ధమున వేనరి యెంతొ విషాదనుందినన్‌ 
నిజమగు గీతసారమతి నేర్పున దెల్సియు విళ్ళరూవమం 
దజానునెకాక రుదని వివోయన నర్గచరాచరంబులన్‌ 
గజిబిజి లేక చూవగనె జ్ఞానము నందిన పార్దుడంత, యో 
గజవరదుండ! కౌరవుల గ్రక్కున గెల్ఫెను చెన్సకేళశవా! 


నీవును భీముడర్దునుడు నేర్చున బ్రాహ్మణవేష ధారులై 
కొవరుడా గజాసురుని కయ్యములాడగ బిల్చి నేర్పునన్‌ 
బవరము నందు భీమునిచె భీకరలీల వధింవజేసి యా 
భువిని కుమారుకిచ్చితివి భూజున నంన్తుత! చెనకేళవా! 


© 
|| చం/ కరివరదుండ వౌచు కమలానన ముఖ్యులచేత వూజలన్‌ 

' మరిమరి గొంచు భక్తజన మానసమందు వసించి యార్డులన్‌ 
కఠములరంగ(బోచి ఘన కామితముల్‌ తగదర్చు చుండి. యీ 
వురజన వూజలందుమయ, భూరి కృపాకర చెన్హకేశళవా! 


|| ఉ॥ గొల్లవడంతు లెల్లరను, గొబ్బున వస్త్రము లన్స్ఫివిప్పి, నం 
వుల్లనరోజు నీరముల పాల్పుగ స్పానములాడ కృష్ణ[క యా 
గొల్లల మేనివన్రములు కొల్లగ దొంగిలి వారువేడ, నీ 
వుల్లసమాడి యిచ్చితిని ఓహరి నేర్పుగ, చెన్హకేళవా! 


| చం/ కరముల బాదపెట్టినను కంనవోరా/ నినురోట గట్టినన్‌ 
తరుగని (పేమ గొట్టినను, తప్పుల నెంచియునిన్ను తిట్టినన్‌ 
మురహర మోదఖేదముల ముద్దుగుల్చి యళోద జేరి, నీ 
కరముల కండ్లు మూసితివి, గ్రక్కున దైవవురీళ్ళ కేశవా! 


|| ఊఉ శ్రీరనుణీ మణీళుడ విచిత్ర విలానుడ! అర్థిలోకమం 
దారుడ! దానవాంతకుడ! ధైర్యనిధీ! మధువైరి కంన నం 
హోరుడ! భక్తవత్సలుడ ఆర్త శరణ్యుడవంచు నిన్మదిన్‌ 
చేరిచికొల్భు భక్తతతి శీభ్రుమెకావ్రుము చెన్సకేళవా! 


ఉ॥ ఎవని విన్హచింతు నికనెట్టు నుతించెద నీదు శక్తినే 
నేమనువాడ పామరుల నిందనుబావ తురంగమెక్కి మున్‌ 
భీమబలాన జూంబవతు భీకరరీతి జయించి, కృష్ణ యా 
లేమను పెండ్లి యాడితివి లీలగదైవవురీళ కేళవా! 








ఎత్త నందింధ ఏ, 
|| ఉ॥ నీరములింకి వంకమున యీల్లెడి మీను భయమ్ము తోడ తా 
నీరము లానికిన్‌ జొరగ నిక్కవు యత్తము జేయురీతి, యీ 


సారవిహీన జీవిత రసార్థవమీదగ జూచుచుంటి నం 
స్మార యుతంవు జ్ఞానమిడి చక్కగ బ్రోవుము చెన్హకేళవా! 


ఊఉ అనుజులు భార్య విల్లలను, అన్తులు చుట్టము లాదియైన వా 
రునువమ మిత్ర భావమున యాన్తి హారింవగ జేరవత్తురా 
అనువగు నంవదల్‌ దరిగినవ్వు డెవండును రాడుగాన నిన్‌ 
మనమున నెంచువాడె వరధామముజేరును చెన్సకేళవా? 





| చం/ ఘనమగు పాము బట్టుకొని, గ్రక్కున మింగుచునుండ యీగలన్‌ 
కనితినినేగు కవ్పగతి కాయము నిత్యమటంచు నమ్మకన్‌ 
మనమును నీ వయిన్సిలిపి మానక నిన్ను భజించు మానవుం 
డనువమలీల దైవవద మూరయజేడును చెన్హకేశవా! 


భం॥ సారవిహీన మీజనన నంద్రము మానవుడీది యీది, వే 
సారియు జన్మబంధముల చచ్చుచు, బుట్టుచు మాటిమాటికిన 
(ూరతరంబు లౌయముని కోరల నోర్చుచు సౌఖ్యవుంజముల్‌ 
చూరలుగాగభొందుటది బోద్యము దైవవురీళ కేళవా! 


చం/ నిరువమ వద్మవత్రమున నీరములంటక యుండుదీతీ, కు 
మ్మర వురుగెల్ల వేళలను మట్టినియంటని భాతి, గచ్చకున్‌ 
అరయగ భన్మమంటనటు లన్యములంటని బిత్రమెవ్చుడున్‌ 
స్థిరముగ నీవయిన్సిలువ తీరునఘంబులు చెన్హుకేళవా/ 





|| చభం/ వరునము సోక లోహమది భానురకాంచనమైనయట్టు, శ్రీ 


(21) 





వారివదమంటి మైక్కగనె, యని భవంబులు బానీ నిత్య మౌ 
వరమవదంబు జిక్కునని పాయక కొల్చిరి మున్ఫుమౌనులా 
కరణీని గొల్బుమానవుల గావుము దైవవురీళ కేశవా! 41 


ఉఊ॥ ఆవులనేక వర్ణ గతులావయి పాలొక్షటైన భంగి, యా 
తావిగలట్టి న్వర్థమిల తానదియెన్సియొ భూషలౌగతిన్‌ 
నీవిమల న్వరూపమదినెన్సి యొ నాకృతులైనదంచు, ని 
నృనులిన భక్తి గొల్బెదను, అచ్యుత దైవవురీళ కేశవా! 42 


భం॥ వరునములాడకన్‌ వరులభార్యల దిట్టక, దుష్టచిత్తులై 
తిరుగక సాధుమానవుల దిట్టక కొట్టక నర్వవేళలన్‌ 
స్థీఠరముగ నిన్ను నిల్సిమది తేకువగొల్సిన భక్తకోటికిన్‌ 
తరుగని మోక్షమిచ్భాదవు దైవవురీవారి చెన్సుకేళవా! 43 


భం॥ ఇల్లను బావిలోన బడి ఎదరిగానక మానవుండు తా 
తబ్లడమందుచున్‌ మదిన తల్లివి తండ్రివి నీవోయంచు, నీ 
వెల్లజగాల (బోతువని యెన్హగనీనరి వేల్పు జాన్యమం 
బెల్లవిధాల గొల్ఫెదరు శఘము భక్తులు చెన్తకేశవా! 44 


| ఊ॥ రవి తను తూర్పునగ్‌ వెలుగ, రాజితపావక చంద్ర తేజముల్‌ 


భువిని నశించు రీతిగను పాల్పగునీచరణా రవిందముల్‌ 
వవిమల మానసాంబు నిధి పాయక నమ్మి భజించు మూనవుం 
డవిరళ సౌఖ్యనంవదల నంది తరించును చెన్సకేళవా/ 45 


wi im ss 1 algPh Hosa . facie 4 | 
(నానా కారా రాలా రాల లతో క్‌ కారాల 


| 
| 


| i 
h 
i 


a 
ఊగ మితులమంచు దేవతలు, మేదిని గొల్ఫ్సి తరించుచుండగా 
శత్రుల మంచు రక్కనులు సంగర మందెదిరించి చావగా 
మిత్రులు శతులందరకమేయ తరంబగు మోక్షమిచ్చితౌ 
బిత్రము నీ చరిత్ర నరసీరువాలోచన చెన్తకేశవా! 


ఊ॥ ఊడుగ వత్తు చెట్టునకు నాయ్యన యంటినరీతి గన్హదుల్‌ 
వీడకవార్ధిజేరుగతి వేగకులాంగన భర్త నన్దిధిన 
కూడిన రీతి, వువ్చులత కోరి మహీజము నెక్కినట్టు నిన్‌ 
కూడి తరింత్రు భక్తతతి, గోవకుమారుడ చెనృకేశవా! 


2g సందింథధు Ise) 


ఊ/ చేసీన పొవముల్‌ మరల జేయక నిన్హతి భక్తిశ్రద్దలన్‌ 
దోసిలి యొగ్గివేడెదను, దోనము లెంచక తోయజాక్షనన్‌ 
దానుని గావు వ్రత్యహము దార కృపారన వీక్షణాలనో 
భానుర రూవకాంతి, (వ్రతిభాన్వాత మాధవ చెన్సకేళవా! 


ఉఊ॥ ఎన్త్సమాలకీంచునిను వేయి ఎధాల నుతింతు నింకనీ 
నన్ఫుతిజేసి భక్తతతి సాగిలమొక్కియు చబిత్తవీధి, నీ 
న్హైన్సియు గొల్బు చుండెధరు విళ్ళమయా నదయాంతరంగు యా 
వన్హ శరణ్యుడంచు భవబంధవిమోచన చెన్నకేళవా? 


| ఉ॥ దానవ సంహరుండ! రణదర్పిత జూరహరుండ మాధవా! 
దీనదయాసముధ! జగదేక విరాట్‌ వురుషావతార! మ 
న్మానన వద్మ భృంగ! పరమాత్మనమోన్తమ దివ్యరూవనిన్‌ 
కానగజేసి నాయఘము - గ్రక్కున బావుము చెన్సకేళవా! 


‘lu 
జ 
| 


| 
ty WORM CERT TIE ART SEWN TART TTT EDT దాను PT IORI AERTS SL EEE RT TNRE ట్ల! 


46 


47 


48 


49 


60 





| si పొవుల స్పేవామున్సైరప్‌ పావములెన్సా యొనర్చు చుండి, యా 
॥॥ _లావములాడుచున్‌ కడుబిలానత ఘోరము లెన్లాజేసి, నీ 
దొవుకు జేరినీమమున ధ్యానమొనర్భెడి వారి పావముల్‌ 
బావీయు మోక్షమిచ్చెదవు భానురదైవవుర్‌ళ కేశవా! 57 





ఉ॥ వానవురీతి రాజ్యనుఖ వార్దిధిదేలి అఖండ భూములం 
దానను వీడలేక కనకాద్రి సమాన ధనాలబొందినన్‌ 
కొనును వెంటరాదు కనికానక చేసిన పావవుణ్యముల్‌ 
వాసీగ వెంబడిందగులు భానుర దైవవురీళ కేళవా! 52 


|| చం/ వరమ పవిత్ర నీ కథలు పాయక నేను వఠింతు శ్రద్దతో 
నురుచిర రూవవైభము చూచినుతింతు త్వదీయ మంత్రముల్‌ 
కరము జపించి భక్టికలకాలముజోసెద నీదు వూజలన్‌ 
మరువ ధరాత్మజారమణ మాధవ దైవురీళ కేళవా! 53 


చం॥ గజమును యావిభీషణుని కాకమునాగుహునిన్‌ కుచేలునిన్‌ 
నిజముగ కుబ్బనావిదురు, నేర్చున ఉత్తరు నాయవాల్యనున్‌ 
గజిబిజి లేక బోచినటు గ్రక్కున నన్‌దయగావుమయ్య, యో 
నుజన మునీంద్ర, యోగి జననన్ఫుత దైవవురీళ కేళవా! 54 


ఉ/ కోరిభజించి నిన్ను కడు కూర్మినివేశ ధువుండగాను దై 
త్యారి జనార్థనాయనుచు తావక పాదయుగంబు గొల్బు న 
శూరుడగాను, దీనుడను కృష్ణముకుందయటంచు నిన్ను, నే 
మూరక గొల్వ ళక్తినిడు మాధవ దైవురీళ కేళవా! 55 


a, 
ప FIR. STE గ bey, A Hl ల గ వే నా ued క్ర రా ణ్‌ Li య చ 
g Hera GE HY 7 THY, WE HARTI MD 7 OF TET AR FP PADIS OOO CS GRR జ్ర క ట్‌ 


| 


i 


Gil 


వం/ 


7] 





ఇలను ఐిభీషణాదుల కహీన నుఖంబులనందజేని, నిన్‌ 

దలచిన భక్తుడా (ధ్రువు నుదారత బ్రోదియు రాజ్యమిచ్చి, యా 
ఫలములనీయగా శబరి - భక్షణజేనీ కుచేలుకెన్లుగా 

కలిమిడినావు, నీ కృవ యగాధము దైవవురీళ కేళవా! 56 


గౌతము భార్యనున్‌ కరుణగాబిన రీతిన, స్రీజనంబులన్‌ 
భూతలమందు బ్రోవగను పోడిమి దైవవురొాంతరంబునన్‌ 

ప్రతిన మాధవాంశమున పెంవల రంగను వూజలందుచున్‌ 

నూత చరిత్ర నిల్పితివ వూర్వువురీతిన చెన్సకేశవా! 57 


మానవరక్షకా! ధనుజమారణ! శ్రీరమణీమనోవారా! 

దీనదయా నముద్ర! వరిదీవిత దివ్యతురంగ! నిన్ఫ్రునే 

మాననమందు గొల్లు పరమాత్మ నిరంజన చిద్దొలాన నిన్‌ 

వూని భజించు భక్త తతిబోవుము దైవవురీళ కేళవా! 58 


వలదు చలంబు భక్తులను వారిజనేతుడ ప్రోవుమయ్య, నీ 

ఎలనీత భవ్య విగ్రహా విభూషిత దివ్య వదాల గొల్లున 

న్లలనట బెట్టగా దగదు ఆర్తజనావన పావనాళ నిన్‌ 

తలబినుతింప నాతరమె దైవవురీహరి చెన్లకేళవా! 59 


ఇత్తువు కోర్కెలీవనుచు వేడిన్తుతింబెడి వారి కోర్కె గ 

మత్తుగ దీర్చునట్టి వరమాత్ముడ వౌటను భక్తకోటినిన్‌ 

దత్తత గొల్ఫు చుండెదరు దైవవరీవారి వారినేరముల్‌ 

మొత్తము బావీ నత్వరము మోక్షమొనంగుము చెన్సకేళవా! 60 


wil 


1 


i 


ఊగ 


| చం॥ 


ర వంద సుత కణ లా! 


29 


తల్లియుదండ్రి నీవనుచు దైవము! మానక బిత్తవీధి, నీ 
నల్లిలితోరు పాద జలజమ్ముల నిల్సియు భక్తులెల్ల, యో 
వాల్లకనేత్ర/ కంనహర ఆర్హశరణ్యుడ దానవారినిన్‌ 
నల్లని మేనివాడ యని నమ్మిభజింతురు చెన్తకేళవా! 


రార కృపాకరా! వినర రమ్యగుణాకర! దివ్యనుందరా 
కొరరనూవి నోద! రివుగర్గా విభోంజన దంతి రక్త! రా 
రారవి తేజు నావయిన రమ్యకృపారనమొల్కజేయుమో 
శ్రీరమణీమణీళ హరి! బిత్ర విలానుడ చెన్సకేళవాగ 





దివ్యతరంబులున్‌ భువన దీవకముల్‌, కనవేద వేద్యముల్‌ 
భవ్యకరంబులున్‌, వతిత పావనముల్‌, భవదంయఘై షద్మముల్‌ 
నవ్యములంచు నెంచిమది నమ్మిసన్మరించెడి మానవాళికిన్‌! 

అవ్యయ మోక్ష నంనద లఖండ నుఖంబిడు చెన్తకేళవా! 63 


కోరియు నర్వదేవతలు గొల్వగ లక్ష్మికి వ్రక్కజేరి మం 

దొరవనాన చంద్రమణి దీపిత దివ్య వితరిపైన, నీ 

వాఠయ శేష తల్పమున యంబు జనాభ వరుండియుండి, ళృం 

గార కలాన్వరూవమున గాతువు భక్తుల చెన్హకేళవా! 64 


నురనుత చక్రధారి! వురుషోత్తమ రుక్క్మిణ్‌ ప్రాణవల్లబా 

నరనఖ కంన నంవారణ నందక హస్త వినీల గాత్ర యో 
వరమదయానిధే వతిత పావన యంచు న్మరించువారికిన్‌ 

తరుగని మోక్ష మిచ్చెదవు దైవవురీవారి చెన్హకేళవా! 65 


Gil 


wd! 


wa) 


భం॥ 


భం॥ 


| 
య 
. లా మనతాతడాల కలరా డు కూర లినానకలా లం 


———— ర స్వర వశము): 


నీకు కుమారుడై నలువ నేర్పున నృష్టినిజేసె జీవులన్‌ 
నీకును భార్యయైన సిరి, నిత్యము నంవదలిచ్చు వేడినన్‌! 
నీకుని బుట్టిపాదముల నిర్మలత్‌న్‌ జరియించె గంగ, యో 
శ్రీకరుణా నముద్ర నరసీరువాలోచన చెన్సకేళనా? 


జగమును బెంచకర్తవయి సాధులబోబెడి కల్పవృక్షమై 
గగనము నర్వాదేవతలు కాయము నందలరార వింతగన్‌ 
(తిగుణములన్సిరూవమరి తేజమునిండిన జ్ఞానివంచు, నీ 
నిగమన్గారూవముందలతు నేర్పుగ దైవవురీశ కేశవా! 


భూతములన్‌ నృజించెదవు పాల్పమరంగ చతుర్ముభాకృతిన్‌ 
ప్రీతిగగాతు విమ్హవయి, వేగహరింతువు ఈళ్వురాఖ్య న 
జ్ఞాత భవుండ వంచెజిగి, (భ్రాతిగ గొల్పెడ్‌ భక్త బృందముల్‌ 
చేతులు మోడ్సీ నీన్తవము జేతురు దైవ వురీళకేళవా! 


అరయగ నాభివద్మమున నాయజా బెంచియు వానిమోమునం 
దరయగ శంకరున్ఫిలివి యానురగంగ మహేశు నెత్తిపై 
తిరముగ నుంచి యానదిన దివ్యపదమ్ముల జేర్చినట్టి, నీ 
నరిగల వేలు పెవ్వురిక శార్లధరా వారి చెన్సకేళవా! 


నలిలిత నీదునామమును నన్చుతిజేసెడి మర్యకోటికిన్‌ 
తొలగు నమన్తదోషములు తోయ రువోనన వుర్వులన్సి పై 
నిలిచి చలింవలేవుగద! నీరజనాభత్వదీయ రూవమున్‌ 
తలచి నుతింవగా తరమె దైవవురీవారి చెనకేళవా! 


66 


68 


69 


70 


| చం॥ అభ్రమునందు మేఘములు అంతటనిండీ చరించి వట్టునన్‌ 
శుభవు వాయు తాకిడికి బోద్యముగన్‌ వరవెత్తు రీతిగన్‌ 
విభ్రమ పావవుంజములు వింతగ బాయును నీదుబింత చే 
అ(భగవావా నత్యమిది అత్యుత దైవవురీళ కేశవా! 


|| ఉ॥ పావము దొటజేయగను భానునుదగ్రపు దివ్యబింబమై 

. దీవితమొందు నీతనువు, దేవ! నుహోరగ జన్మ బంధముల్‌ 
బాపగగారు డ్యాస్తమని భక్తి జపించెద నీదుమం'త్ర మిం 
పారగనామనంబునను భానురడైవ వురీళ కేశవా! 





ఉ/ వనిగొని నర్వుతీర్మముల వల్మరు గొల్లు ఫలంబు లేదు, తా 
ననిళము మౌన ముద్రగౌని ఆగము బుక్కులు వేదమంత్రముల్‌ 
ఘనత పఠింపకించుకయు గలదు మోక్షము ముక్షికాంత్తకై 
మనమున నిన్సై కొవ్వవలె మాధవ దైవ వురీళకేళవా! 73 


చం/ వరునములాడకుండ ధరపొవములన్‌ వెనజేయకుండ, తా 
నిరతము ప్రాణకోటికిని, నెయ్యడ కీడోనరింవకుండగన్‌ 
వరగియు మోద దుఃఖముల భావమునన్‌ నమదృష్టి జూచినిన్‌ 
తిరము న్మరించు భక్తులకు దిక్కయి (ప్రోతువు చెన్హకేళవా! 74 


బం/ వరులను తన్ను గురైజుగు బంధురమౌ వరకత్త్య జ్ఞానమున్‌ 
కరివరయాన పై గలుగు కొమముద్రోచు నిరీవాభావమున్‌ 
మరణము గల్గునవ్వ్చుడును మానని నీ న్మరణాను ర్తక్తియున్‌ 
నరులకొనంగ (మైక్కెదను నామది దైవవురీవకేళవా! 75 





ఊ/ వేదములందు ముఖ్యుడగు వేలువునీవాయటంచు మౌనులున్‌ 
శోధనజేసి కొల్చెదరు నూక్ష్మతరంబగు నీదురూవమున్‌ 
(క్రోధము విడి మొక్కగను కోయని వల్కెదు భక్తరళ్త యో 
శ్రీదనమనస్త లోకవరి సేవిత శ్రీవారి చెన్సకళవా! 76 


|| ఊఉ నతులును వుత్రులున్‌ ధనము నర్హ్వ్వము జూన్యమటంచు చిత్తమం 
దతను జయించి యింద్రియములన్సియు బంధనజేసి కోర్కెలన్‌ 
నతతము ద్రుంచి నీదువదసారనయుగ్మము నాశ్రయించి, నం 
న్తుతులోనలరించు భక్తులను బొవ్పుడ బ్రోవుము చెనకేవవా! 77 


|| చం॥ ప్రమదము తోడ నర్థిజన భావమోజింగి దయాగుణంబుతో 

(కమముగ గామముల్‌ మరియు కాంచనమాది నమన్త దొనముల్‌ 
తమకము మీరగన్‌ జలివీ తావక దివ్య పదారవిందముల్‌ 

అమలిన భక్తి గొల్బు నరుడందును మోక్షము చెన్సుకేళవా/ 78 


చం/ కులమును తూవమెంచకను గోత్రము సేతు తలంచకుండగన్‌ 
బలయుతజ్ఞాన ఖుడమున బావంలలదుంచియు (కోధమున్‌ వెనన్‌ 
పాలయగ జేన, యూర్ములను వూనియణంబియు మోక్షకాంత్తకై 
కొలచిరి యోగులెల్లనిను కోరుచు దైవవురీళ కేవవా! 79 


' ఉఊ॥ యవ్వునమందు కామమును ఆనయి వృద్దతనాన రోగముల్‌ 

బీయ్యన బాభలుం గలుగ చాలభవంబులు బొంది నీ యెడన్‌ 
నొయ్యన నీదు నంన్మరణ నోపిక జేసి తరించువాడనో 

అయ్యవరాత్సరా అమములన్సయు బావుము చెన్హుకేళవా/ 80 


il by జట Jy ణీ గ్‌ Prd 
Wt eri Mey (MARRS ne 
Ress 





ఉఊ/ నమ్ముదమైన యాచరణ, నత్యము, నూనృత శౌచ శీఅముల్‌ 
ఇమ్మవా భక్తీ తత్వము అహీన కృపాకర బిత్తళుద్ది, శాం 
తమ్మును థైర్య ధర్మములు, తొలిమి జీవహితమ్ముగల్సు, ని 
నిమ్ముల గొల్బు భక్తులకు యేర్చడ దైవవురీళ కేళవా! 


|| చం॥ ఘనమగు నీదు రూనమును గ్రక్కున జూడనివాడు అంధుడౌ 
'  వనజదళాక్త నీ న్మరణ వన్సుగ కర్ణము జొన్సకున్హ నా 

చనటి యే మూగ యౌననుచు చెప్పుదు రార్యులు, గానయింకనిన్‌ 
ఘునతదలంచు మానవుల గావుము దైవవురీళ కేశవా! 82 





చం॥ చేసీ యనేక పాపముల బేసియు నెన్సియొ దుష్టకార్యముల్‌ 

చూసీయు నృద్ధమాననవ్రుల బుల్కన జేసీ వానీంచి యావలన్‌ 

రోనము బూని నజ్జనుల రోసీయు తిట్టినయట్టి వారలన్‌ 

వానీగనిన్‌ దలంచగనె వారకగాతువు చెన్హకేళవా! 83 


|= సొలెవురుంగు గర్భమున సాగిన నూలది యంత మౌనటుల్‌ 

నేలన నర్గ వృక్షములు నేల్సున బుట్టి కృళించురీతి, భూ 

తాళియు నీదు గర్భమున తవ్పక బుట్టియు గిట్టిచుండు నో 
నీలళుభాంగ నీ మహిమ లెన్సనసాధ్యము బెన్సకేశవా?! 84 


ఊఉ చక్కని వాడవంచు గుణనంపద చాల గలాడవంచు నీ 
ద్రక్కకు జేరు భక్షతతి పానము బావుచు నుండీ దీనులన్‌ 
మిక్కిలి బ్రోచు వాడనుబభు మేదిని నిన్సు దలంచి మొక్కగా 
చిక్కులు దీర్సికాతువట శమము దైవవురీళ కేళవా! 85 


నం చా యాం 3 es అటుల 


za] 


wy) 


' sn 


Gi 


| Gl 


© 


నీ సతి యిచ్చు నంవదలు నీనుతుడిచ్చు శుభాలు కొల్లగా 
నీనుత జేయు పావనము నీవు జగాలను (బోతువెప్తుడున్‌ 
నీనరిదేవతల్‌ గలరె నిన్ను భజించిన వారికెల్లా, నా 

యానములంటకన్‌ భువిని యార్తి దొలంగును చబెన్సుకేళవా! 


గర్భమునందజాండమును గ్రక్కున నిల్సియు (పొటికోటికిన్‌ 
నిర్భర రక్షణమ్ముడుబు నేర్చున నర్హాభరాభరాల, నం 
దర్భము జూచి కాబెదవు ధాత్రిన గొల్ళెడి మానవాలికిన్‌ 
దుర్భర పావముల్‌ దునిమి దుఃఖము బావుచు బెన్సుకేళవా/ 


పెంచగ క్తర్తవై వుడమి భీకరపావము ద్రుంచ తండ్రీవై 
నంబితమైన రోగముల నర్వము బావగ వెజ్జువై తగన్‌ 
మీంచినజాండ ఖాండముల మేదిని రక్షణ జేయునట్టి, ని 
న్పెన్లి నుతించు మానవుల వేమరు గాతువు చెన్సకేశవా! 


పావములెన్సా జేనితిని వన్సుగశాయి మదీయ దోషముల్‌ 
బావగనీదు నామమును వల్మరు నంస్తుతి జేయనెంది, నీ 
(సావుకు జేరినాడ నిక భక్త జనావన! సాధురక్ష నం 
తాపము బావి మోక్షమిడు దైవవురీ వారిబెనకేళవా! 


నిరికిని కనుదామరలు చిత్రముగన్‌ వెలుగొండ నామెకున్‌ 
మురిపెముదీర శ్రావ్యమగు ముఛ్చటజెప్హుచు విమ్ణలోకమం 
దరయగ శేషపాన్సు వయి నభ్యుత భక్తులు నిన్సుగొల్పు, నుం 
దరతర రూవవైభవము ధాత్రి నుతించెద చెన్హకేశవా! 





86 


87 


88 


89 


90 


భం॥ ముదమునవాటవట్టగుచు మొవాలతన్‌ దెగటార్చు ఖఢమై 
కొదవలు లేని నంవదిడి కోర్కెల నెల్లనుదీర్చునట్టి నీ 


నదమల మంత్ర రాజమును నన్ఫుతిజేతు కృపాంతరంగ్య నీ 
పదములు గొల్చి యొక్కెదను పొనవినాశక చెన్హకేళవా! 91 


/1 గ్‌ ర్త 
ఫా 
|| బం/ మనుజుడనేక పావముల మానకజేనీ యుమఘోర కృత్యముల్‌.౮ ల 
అనుదినమెన్లా చేసీ పరమాత్మ! పరాత్సర దీనరక్షకా! 


తునిమి మదీయ పొవముల దుర్గతిబాపియు కొవ్లుమన్తు యో 
ధనుజ దినాశకాబెదవు దైవవురీవారి చెన్సుకళవా! 92 








| చం/ మురహర! యో రమారనుణ! మొహవినాళళ భక్తపాల! నీ 

నురబిర నుందరాననవుళోభలనెంచి తదీయ నామమున్‌ 

మరవక నంస్తుంతునిను మాధవ భక్తుల జన్మబంధముల్‌ 

నరగున ద్రెంబి మోక్షమిడు సారనలోచన చెన్హకోశవా! 93 


|| బం! వలుకవిదేలనో వరమపావన నామ! వినీలగాత్రనిన్‌ 

దలవని రోజు లేదు గద తావకదివ్యను నోవారాకృతిన్‌ 

పలుమరు గాంచి కొలిచెదము వద్మదళాక్షుడ! దంతిరక్షనిన్‌ 

కొలిచి జపించు మానవుల కోర్కెలు దీర్చుము చెన్సకేవవా/ 94 


|| ఉ॥ చంద నిభాననా! విమలసౌరననేత్ర! కృపాంతరంగ! మౌ 
నీంద్రనుతాలవాల/ కమనీయ త్వదీయ వదాం[ఘ్రు సే Ft వ = 

సాంద్రత గొల్సి ఘోరభవసాగరమున్‌ తరియింధ నీత 
చంద్రిక లీను నీదు ముఖసారనమున్‌గని చెల్ల న 






పాక లా = 


| 
స్ట PRD EE ననాద ల ననాల తననన MI li: తు, 
ల తాం లా | i / [ ర 


ట్రా 


ఉఊ/ వుట్టుక లెన్సి యెత్తితినొ భూరికృపామయనీదురూవమిం 
కెట్టులగాంతునో ఎరుగ యేగతి వూజలొనర్భ జన్మముట్‌ 
గట్టుకు జేర్తువో వరమకారుణీకోత్తమ చక్రపాణి, యీ 
పట్టుననన్సు నీదయకు పాత్రునిజేయుము చెన్తకేవవా! 96 


ఉ/ చేసీ యనేక పాపములు శ్మీఘము దూషణజేసి పెద్దలన్‌ 
కాసీలజేసీ భక్తులను కావుమటంచును వేడినంత నం 
(ఆ్రానము బొందజేయకను, తప్పూల నెంచక నీదయారసో 
ల్లానము వారిపై బరపి రక్షణజేయుము చెన్తకేవవా! 97 


చం/ న్థీరకరుణాబ్జి దేల్చినను శీభ్రుము గావగ వేడుచుంటి దు 
న్రరమగు జన్మసాగరము బచయ్యవనీదగ జేసి యోదయా 
కర! వారి మోహపాళమును గ్రక్కున బావి మదీయ మాననం 
బరసీయు నను గావుమయ ఆర్హజనావన చెన్హకేళవా! 98 


భం॥ జాలము జేయనేల! యిక చాలును మావయి కోవమేల! నీ 
జాలి యొకీంత జూవీమము, నర్వ్వవిధంబుల రక్షజేన్తీ మూ 
పాలిట కల్ప వృక్తముయి పావము బావి నమస్త దోషముల్‌ 
దూలగజేని వూజగొను తోయరువోనన బెన్తకేళవా! 99 


ఉ॥ మిన్సక యుంటివేల వరమేళ వరాత్సర! నీడునామమున్‌ 
నన్ఫుతి జేయు మౌనులకు చక్కగ మోక్ష మొనంగినావు, మా 
ఎన్సువ మాలకించుమని వేయివిధంబుల యొక్క బుంటిమో 
వన్మగహార, నచ్చ రిత! పావవినాళక చెన్హుకేళవా/ 100 


be SE వ మయము eet ig 


ee 


|. 
నాయడు Ls pe ; 
Choa: మవ పతతి వపు 


జ్‌ న క 


is 
a ae 
క క = ఆః 


|| Gil 


eg) | 


| si 


1 ఊఉ 


(33 
శోకవినాళ నీదు వరిళోభిత నిర్మల మూర్తియందు, ని 
పెక విలోకనక్రమము.దప్పగనీకనుతించు మానవుల్‌ 
రాకడపోకడల్‌ గల దురంత జరామారణాది దుఃఖముల్‌ 
సోకుట లేని నీమరుగు జొచ్చి నుఖంతురు చెన్సకేవదా! 


భావజ శ్యతుమిత్ర/ భవబంధ వియోచన నచ్చిరిత్ర! నం 
భావిత భవ్యగాత! నవవద్మ చిరాజుత దివ్యనోత్ర! దం 
తానళ కీర్తిపొత్ర! ఘునతామర సాక్ష! రమాకళత! ప్రా 
ఖావవు పావవుంజముల బావుము శ్రీహరి చెన్ఫకేశవా! 


వూనిక నేర్పి కూర్చితిని పూర్తిగ నుత్సల చంవళంబులన్‌ 
మానిత పుణ్య, నాదు నుమమాల ధరించియు ముక్తి నీయవే 
దీనదయానము[ద్ర జగతీధవ శ్రీవారి చిన్నికృష్ణ, యో 

మానిత వుణ్య నిన్గొాలుతు మాధవ దైవపురీళ కేశవా! 


భూతలమంద యోధ్య వురి పొల్పుగబుట్టియురామునాకృతిన్‌ 
(బాతిగ శేవషపాొన్సు నిలభ్రాతగ జేసి త్వదీయ చద్రమున్‌ 

ఆతత శక్తియుక్తుడగు అంజన వుత్రుగ తీర్చిదిద్ది తో 

శ్రీ తరుణీనివాన నరసీజ విలోచన చెన్హకేళవా! 


అడుగుల వంళ వార్హిధిన అమృతనందము కోటిశాంబకున్‌ 
పుడమి జనించి, నీదువద వూజలానర్చి, శతాధికంబుగా 
నుడివియు వద్యవువముల ఉత్సుకతన్‌ యిడి తంకితంబుగా 
కడవఠ దీన్లిగైకొనియు కావుము దైవవురీళకేశవా! 


రామయ నామధేయుడ - వరాత్సరనిశ్‌ గొనియాడు వేడుకన్‌ 
కోమల వృత్త వద్యముల కూర్భితినెన్తో వురాణ గాధలన్‌ 
ఈమపొ దీనిభక్టి వఠియింబిన భక్తుల దీక్ష నేలుమో 
శ్రీమపొళా మహేశ నరసీరుహలోబన! చెన్సకేళవా! 


శ్రీధర నీకు మంగళము చిన్మయ రూప రమాకళత్ర నీ 
రాధకు నత్యభామలకు, రమ్యనుమంగళమోను చ(్రకౌ 
మోదకి నందకాదులకు ముందుగ మంగళనూ జనార్టనా 
మూధవ చిద్విలాన వరమాత్కుడ దైవవురీళ కేళవా/ 


అలవాతు LMA aT eR RT RR EMG SKE CRN A Uh MNRAS తులం ARRAN ATA ARR లలన నాం లతల SABRINA TERRES లలా 





| 


అమ + రర మె పుసీ వా 


రావి ఆంజనేయులు దైవాలరావూరు 
రావి వెంకటశేషయ్య దైవాలరావ్రూరు 
పట్టా కృష్ణమూర్తి దైవాలరావూరు 
వజ్ఞ శ్రీనివాసరావు దైవాలరావూరు 
రొబవుల్లు చినవెంశబేళ్ళర్లు దైవాలరావూరు 
వృద్ధినేని రాఘవయ్య 
జాగర్హమూడి రాఘవరావు 
కె నరసింవాులు హైదరాబాద్‌ 
వనవన్‌ పెర్టిలైజుర్‌ బళ్ళారి 
10 యన్‌ భూవతిరావు విజయనాడ 
171 కొవి నుబ్బాయమ్మ దైవొలరావూరు 
12. రాచమటల్లుబిన వెంకటేళ్టుర్లు 
దేహ రాధాకృష్ణమూర్తి 
14 రావి వెంకబేళ్ళర్లు పోతురాజు 
15. కొల్లి పుల్లారెడ్డి 
16 రావిపాటి అంజమ్మ హనుమయ్య 
17. రావిపాటి గొవిందన్ము 
18 మువ్వ రామయ్య 
19 గుండవనేని ఓబయ్య 
20. కీ.శే రానిసాటి శ్రీరాములు, రంగయ్య 
21. రావిపాటి చిన వెంకటనుబ్బయ్య 
| 22. బెజవాడ వెంకట నుబ్బయ్య 
23 రావి రంగనాయకులు 
24. సాతూరి నుబ్బారావు 
25. పావులూరి వెంకట నుబ్బయ్య 
26 పొపోలు నుబ్బారావు తర్కిళ్ళపొడు 
27. యన్‌. నాగరత్సమ్మ వీరబాబు రావినూతల 
268. రామాయంజేయులు ఆయిల్‌ప్రొడక్ట్‌ అద్దంకి 
29 ధూళిపాళ హరిబాబు హైదరాబాదు 
30 ఎన్‌.ఎ వి, నురేఖా ఫైనాన్స్‌ హైదరాబాదు 
31 దేను సూర్యనారాయణ దెవాలరావూరు 
32. బొమ్మరాజు మంగమ్మ లి. నిడమానూరు 
3౩3. పింగళి పొండురంగారొవ్చ ఒంగోలు 
34. యడవల్లి వెంకట నుబ్బయ్య _ దైవాలరావూడు 
85. రావిపాటి సత్యనారాయణ దైవాలరావ్రూరు 
36. పాతూరి లక్ష్మీకాంతారావు 
37. మద్దినేని నుబ్బారావు పేరయ్య దైనాలరావూఢు 
| 38. లింగా సొభాగ్యమ్మ నుబ్బయ్య డైవాలరావూరు 
' 39. జంపు ఆంజనేయలు బ్రైవాలరావూడు 
40. దేను నాగేళ్ళరరావు ద్రైవాలరావూరు 
41. దేను వుల్లారావు దైవాలరావూరు 
42. బొనలగడ్డ పేరయ్య బ్రైవాలరావూరు 
43. మద్దినేని వెంకటస్వామి బైవాలరావూరు 
44. లొబైంపూడీ ఆంజేయులు దైవాలరావూడు 
,. 45. మద్దినేని హనుమయ్య దైవాలరావూరు 
: 46 తానిపర్హి pen " రైవాలరావూరు 
Fr pe 
సప 





ఎవాఅయ పువర్శిర్మాణ 


క. 


15,000 
15,000 
10,000 
10,000 
10,000 
10,000 


5,000 | 


5001 
5116 
5000 
5001 
5116 
5116 
57116 
5001 
5001 


౨007. 
5007. 


5001 
5516 
5001 
5001 
5001 
50017 


5001 | 


$116 
5001 
5116 
5116 
5116 
4000 
4000 
3000 
2516 
2,500 
2116 
2000 
2500 
2100 
2000 





భో. న! త జ్‌ 





50. మట్టువల్లి నాగేళ్ళరరావు 

51. సత్యనారాయణ బాయిల్డ్‌ రైన్‌మిల్‌ 
52. చిగురుపాటి నుబ్బారావు 

53 బాలాజీ బాయిల్డ్‌ రైన్‌మిల్‌ 
54 జి, వుర్ణచందరావు 

5ర్‌. శ్రీ కోటేళ్ళర ఫిల్లింగొస్టేషన్‌ 

56. రాఘవేంద్ర బాయిల్డ్‌ రైస్‌మిల్‌ 
57. శ్రీరొమరావు బాయిళ్డరైస్‌మిల్‌ 
58. వుష్ట్రీ పైనాన్స 

59. ముమ్మన పెద్దన 

60 సూర్యచంద్ర ఆయిల్‌(ఫెడగ్రామ్‌ 
61. శ్రీ బాలాజీ ఎంటర్‌ | పైజన్‌ 

62. బిన్సుం బుల్లయ్య జ్ఞాపకార్థం 
63 పోలిశెట్టి హరిప్రసాద్‌ 

64 కల్లూరి స్వాములు 

65 ఆదినారాయణ 

66. పాతూరి వెంఠటేళ్ళురావు 

67. రావి హనుమంతరావు 


(34 


అద్దంకి 


దుద్దుకూరు 
గుంటూరు 
కొకుమాను 
గుంటూరు 
గుంటూరు 
గుంటూరు 
గుంటూరు 
దైవాలరావ్రూరు 
అద్దంకి 


గుంటూరు 


ముప్పాళ్ళ 
ముప్పాళ్ళ 


ఒంగోలు 


68. ముమ్మన వెంకబేళ్ళరావు జ్ఞావకార్థము 


69. రావిపొటి పెద్ద వెంకటసుబ్బయ్య 


194. కో». woes: 


2710 
2100 


2116, 


2116 
2116 
7176 
2116 
501 
1001 
1516 
1116 
1116 


5116 


1116 
1116 
1116 


1614 


1116 
1116 
11161 


2116} 


| 


70. జ్యోతి డైయిరి దేశాంగివధం 9001 
71 దైవాలరావూరు రజక నంఘం ద్రెవాలరావ్రూరు 2616 
72. ముమ్మన వెంఠబేళ్చుర్పుర్లు దైవాలరావూరు “6, 
73. దేను రామబ్రహ్మం దైవాలరావ్రూరు 1500] 
74, హెరిటేజ్‌వుడ్స్‌ (ఫ్రైలి బి మంజాలూరు 1500 
75 కోమటిగుంట పెదకేళవులు 2516 
76. కీ.శే, నాతొని జలయ్య దైవాలరావూరు 1018 
77. దేను ఆంజనేయులు దైవాలరావూరు 1716 
78. పాతూరి వానుమయ్య ధైవాలరావూరు 7716 
79. తొనివర్తి కోటిరెడ్డి దైవాలరావూరు 1716 
80. పోట్టికాశీవిళ్చునాధం దైవాలరొవూరు 16|| 
81. వడ్డవల్లి (ప్రసాదరావు బ్రైవాలరావూరు 11181 | 
82. నాతాని వానుమయ్య దైవొాలరావూరు 77/6, 
83. నాతాని సామ్రాజ్యం ద్రైవాలరావ్హూరు 17/6 
84, లింగా బనవయ్య దైవాలరావూరు 1716 
85. లింగా వెంకటేళ్ళర్లు దైవాలరావూరు 1116 
85. లింగా నుబ్బయ్య దైనాలరావూరు 1116 
87. మద్దన రామకృష్ణయ్య దైనాలరావూరు 1716 
88. గొట్టిపాటి వీరయ్య దైనాలరావూరు 7716 

1 69. దేను సుబ్బారావు దైవాలరావూరు 1116 
90. కట్టా శింగయ్య ఒంగోలు 2116 

1 91 బత్తిన నరసింహారావు ఒంగోలు 1116} 

| 92, జాగర్థమూడి వెంకటరావు 10161 

| 93 యూనియన్‌బా ఫ్రంక్‌స్టాఫ్‌ జాగర్థ్ధమూడిపాలేం 1011 

తొటివారిపొలెం 





|| 97. ముమ్మన నరసింహారావు... దైనాలరావూరు 


1198 లింగా పెద హనుమంతరావు దైవాలరావూరు 
99 రావిపాటి సుబ్బారావు బ్రైవాలరొవూరు 
|| 100.కారుసాల శ్రీనివానరొవు 

| 101 మేడెంవూడీ వీరాంజనేయులు _ దైవాలరావూరు 
|| 102ముమ్మన వెంకటనుబ్బయ్య  దైవాలరావూరు 
|| 103 దేను వెంకయ్య దైవాలరావూరు 
| 104 కారుసాల శ్రీనివానరావు రావినుతల 


|| 105 మడెంవూడీ వీరాంజనేయులు దైవాలరావూరు 
|| 106 ముద్ము వెంకట సుబ్బారావు _దైవాలరావూరు 
|| 107. దేసు వెంకయ్య - శ్రీనివాసరావు దేవాలరావూరు 
|| 108. ిఖాకొలి ప్రసాద్‌ ఒంగోలు 

|| 109. కొరాసాల శింగయ్య బౌదరి రావినూతల 

|| 10 గరిటా వెంకబేళ్ళర్ణు[ చూ న రృంబ్రోరావినూతల 
|| 111. లోవెంవూడి వెంకట నుబ్బయ్య రావినూతల 
|| 112 వూటు కూరి రామ కోబెళ్ళలరావు అద్దంకి 





| 113 వెలనాటి నాగొడ్డున గావు  అధ్ధంకి 

| 114 కెవి సుబ్బారావు అధ్ధంకి 

|| 75 గోరంట్ల బ్రహ్మనాయుడు అద్దంకి 

| 116. వొదెండ్ల దళరద రామయ్య  అద్ధంకీ 

|| 117. డా కరణం రవీంద్రబాబు  అర్ధంకి 
118. విక్రం వెంకట స్వామి వమిడిపాథు 

|| 719. మామిళ్ళవల్లి రాఘవులు వమిడీపాడు 

|| 120 పసాలేదు వీరాప్వామి రాచవూరి 

|| 121. అంజని సైనాన్స్‌కొర్ఫోరేషన్‌ అధ్ధంకీ 
122 గుండ వనేని సుబ్బారాయుడు దైవాలరావూరు 
123. కంది మళ్ళ ప్రకృచంద్‌ దైవాలరావూడు 
124. చండ రాజేంద్రప్రసాద్‌ కొవూరివారిపాలెం 
125 తలవనేని నుబ్బారావు జానకివరం 
126. మక్కెన క్రీనివానరావు ముక్కే నవారి పాలెం 
127. కరి ఆంజనేయులు గంగవరం 
128. ముమ్మన రానుయ్య బ్రైవాలరావూరు 

|) 129. పోలినేని జానకీరామయ్య  దైవాలరావూరు 

| 10. బాచిన నుబ్బయ్య ద్రైవాలరొవూరు 

| ఓ తొనికొండ కోటయ్య దైనాలరావ్రూరు 
౫2 యార్రగుంట పేరయ్య దైవాలరావ్రూరు 
133. మద్దినేని తోటోళ్టురరావు బైవాలరావూడు 
4, బోక్కినంభవాని శంకరరావు దైవాలరావూడు 

1 135. రావి ఆవజనేయులు దైవాలరానూరు 
136. ముమ్మన సాంబశివరావు బైవాలరావూరు 

| 7 మరాం వీరాంజనేయులు దైవాలరావూరు 

| 138. మేడెంవూడీ దళరద రామయ్య ద్రైవాలరావూరు 

| 139. మేడెంపూడీ వెంకటశేషయయ దైవాలరావూరు 

| 140. ముమ్మన వారిభాబు ద్రైవాలరావూరు 

|| 141. లోట్టింవూడీ సానుమంతరావు ద్రైవాలరావ్లూరు 

1; 142, లోట్టింవూడ్‌ రామనాదం బ్రైవాలరావూరు 

!| 143. కరణం శ్రీనివానరావు దైవాలరావ్లూరు 


| 
స ల | ౧ 


1116 
1116 
1116 
1115 
1116 
1115 
1116 

116 

116 

116 


118. 


1076 
100 


100 | 
. 159 జంటుముల్లి చెంచురామయ్య బళ్ళారి 
11186 | 


100 


7772 


1116 | 


2116 
2116 


2000 | 


1060 
1000 
1116 
2116 
116 
1116 
1116 
516 
1116 
1116 
1116 
1116 
1116 
77/76 
1116 
7/70 
1116 
1770 
1116 
1118 
T1118 
1116 
1116 
1116 
1116 


145 ముత్తవరపు ఆంజనేయులు దైవాలరావూరు 


146 రావి ఠోటేళ్చుళరావు దైవాటరొవూరు 
1147 రావి అంజనేయులు దైవాలరావూరు 
148. జోక్కీనం వున్సయ్య దైవాలరొవ్హూరు 
149 ముమ్మన లింగయ్య దెవాలరావూరు 
| 150 కోడూరి సుబ్బయ్య దైవాలరావూరు 
15 పాతూరి వానుమంతరావు ద్రైవాలరావూరు 


152 ముత్రనరపు గోపపాలకృష్ణమూర్తి దైనాలరావూరు 


| 153. కొల్లి పుల్లారెడ్డి దైవాలరావూరు 
154 కనుబోద్దు నుబ్బారెడ్డి దైవాలరావూరు 
|155 కోనురి శేషయ్య దైవాలరానూరు 
| 6 రావిపాటి రామయ్య దైవాలరివూరు 
157 మద్దినేని శ్రీనివాసరావు ద్రైవాలరాన్రూతు 

158. సీ హెబ్‌ ధనుంజయరాశు  ద్రైనాలరావ్రూరు 


160 కల్లూరి శంకర్‌ బళ్ళారి 
| 161 రావిపొటి వెంకట్రావు భీమవరం 
162. చేబోలు ఆంజనేయులు 
163. చేబోలు కనకారావు ఆగం 
164 పోలినేని రంగనాయుడు దెవాలరావూరు 
165. వనం వెంకయ్య దెవాఅరావూరు 
166 పొతురి శేషారావు దైవాలరావూరు 
167 కనుబొద్దు అంజిరెడ్డి దైవాలరావూరు 
168 రావి వెంకటేళ్టుడ్డు దెవాలరావూరు 
169. రావి సుబ్బారావు దైపాలరావూరు 
170. వీడనరి వీరారెడ్డి దైవాలరావూరు 
171 రావి నత్యనారాయణ దైవాలరావూరు 


172 వరాళరం వెంకటేళ్ళురాబార్యులు దైవాలరావూరు 
173.కోనూరి వెంకటేళ్ళర్లు దైవాలరావూరు 
174. శింగంనేని ఆదినారాయణ  దైవాలరావూరు 
175. లింగాచిన వానువుంతరాన  దైపొలరావ్రూరు 
176. మద్దినేని వెంకబేళ్ళర్లు దైవాలరావూరు 
177. చెన్నుపాటి వెంఠటేళ్ళుర రావు దైవాలరొవూరు 


178. తొవ్పరావూరి కోటిశెట్టి దైవాలరొవూరు 
179 తొట్టెంవూడీ వెంకటేళ్ళర్లు దైవాలరావూరు 
180. తగిరిళ నారాయణ హైదరాబాద్‌ 
181. జివి. చలవతిరాను హైదరాబాద్‌ 


182. బి. మడుగుల లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ 


183, క నీహెబ్‌ నుబ్బారొవు హైదరాబాద్‌ 
184. కోనేరు శివోవ్రసాద్‌ హైదరాబాద్‌ 
185 మారెడ్డి వెంకటరెడ్డి మణికేళ్ళరం 
186 మండువ శివాజి హైదరాబాద్‌ 


187. కుక్కవల్లి వెంకట రంగారొను హైదరాబాద్‌ 


188. చలసాని కృష్ణారావు హైదరాబాద్‌ 
189. క్రియేటిద్‌ కన్స్‌స్టక్షన్స్‌ హైదరాబాధ్‌ 
190.మోదేవల్లి కొండయ్య హెదరాబాద్‌ 
191 వై, రామమోహనరావు పై 

| 192. దొడ్డ సూరయ్య బొల్లనరప్పాడు 





11193 కోని శివరావు 

194 కోని శలివరొవు 

|195 కుర్రా వెంకట శేషయ్య 
| 196 గుడిపొటి పోతులరాజు 
197 యం. అంజిరెడ్డి 

1, 198 కల్లూరి రత్తయ్య 
1199 మోసర్తి వున్సయ్య 
||200. గోవి వెంకటేళ్ళడ్లు 
11291 రవి కొన్సోంట్‌ 

||202 పాదర్తి వెంకటరత్సం 
1203 చన్ఫిడి హనుమంతరావు 
|| 204. నదరన కాటన్‌ ట్రేడర్స్‌ 
206. శ్రీహనుమాన్‌ ట్రేడర్స్‌ 
206 దేను వెంకయ్య 
1|207. గుప్తా ఐరన్‌ కంపెనీ 
208 సి, హెబ్‌ భదయ్య 


1209. కనుమర్ధపూడి నారాయణశెట్టి 


210. నారి పెద్ది కృష్ణమూర్తి 
211 గోరంట్ల మవోలక్ష్మమ్మ 
212. నూతలపాటి శేషయ్య 
|| 213. నాగండ్ర నెంకబేళ్ళర్లు 
|| 214 యల్లళరి వెంకబేళ్ళద్లు 
215. గండవళ్ళ కోటేళ్ళురరావు 
|| 216. వరిగల వీరయ్య 
217, ఎడియాల రుద్రమరావ్‌ 
218 పావులూరి నుబ్బారావ 
219. నాగండ్డ బసవయ్య 
220. నర్రా భాన్కరరావు 
221. చప్పిడి వీరమ్మ 
|222. కందిమళ్ళ రామయ్య 
223. కోయి నుబ్బారావు 
|224. బోడపాటి నుబ్బారావు 
:225. పెద్ది వెంతబేళ్ళర్లు 
|226, గుళ్ళివల్లి అంజనేయులు 


బొల్లవనరప్పాడు 


బొల్లవరప్పాడు 
బొల్లినరప్పాడు 
ముప్పాళ్ళ 


ముచ్చిళ్ళ 
ముప్పాళ్ళ 


యంయయం టి 
యంయం.టీ. 
వఎవిజయనొడ 


రొబినూతల 
రావినూతల 
అధ్ధంకీ 
ఒంగోలు 
ఒంగోలు 
ఒంగోలు 


ఒంగోలు 


కొల్లునారిపొలెం 


కె తక్కెళ్ళపాడు 


బ్రైవాలరావూడు 


కె తక్కెళ్ళపాడు 
కె తక్కెళ్ళపాడు 
కై తక్కెళ్ళపాడు 
కె. తక్కెళ్ళపాడు 
కె తక్కెళ్ళపాడు 


కె. తక్కెళ్ళపాడు 
రావినూతల 


తిమ్మసముద్రం 
తిమ్మనముద్రం 
తిమ్మనముద్రం 
తిమ్మనముద్రం 
తిమ్మనముద్రం 
గొణీనవూడీ 


1116 
1116 


1116 | 


1116 


1116 | 


1116 
1716 
1116 


1116 | 
1116 | 


1000 | 
| 239 ఊటుకూరి నుబ్బారావు 


' 240. సోమ అమణమ్మ 


1116 
1116 
1116 


116 | 


1001 


1001 | 


1116 
1001 
1001 
77/6 
1116 
1116 


1116 | 


1116 
1116 


1116 | 


1116 
77/6 
1116 


229 చెన్పుపొటీ శివరావు 
230 రావిపాటి శ్రీరాములు 
231 నాదెండ్ల శ్రినివానరావు 


| 232 నున్నం వెంకటేళ్ళర్లు 


233. పేరం నుబ్బారెడ్డి 

234 కరారి లింగయ్య 

235. కూళ్ళూరి దొడ్డనగెడ 

236. కందేపీ నెంకట సుబ్బారావు 
237 యనమండ్ర లలితాదేవి 
238. దేసుముల్లిఖార్డునరావు 


241, పొతూరి పోతురాజు 


| 242, పల్లపోతురాధకృష్ణమూర్తి 
243 రావినూతల వెంకటప్పయ్య 


244 కాకర సుబ్బారావు 
245 కప్పర వెంకబేళ్ళగ్లు 
246 యకుల తులళీరావు 


| 247. బత్తుల సాంబిరెడ్డి 


248. చేబ్రోలు వెంకాయమ్మ 


| 249. రావి వెంకట వరప్రసాద్‌ 


250. పిన్టింటి కృష్ణయ్య 
251. రావి వెంకబేళ్ళర్లు 
252 రావి కోటయ్య 

253 చేబ్రోలు సుబ్బారావు 


బళ్ళారి 
బళ్ళారి 


ఆదివ్రూఢీ 


ఏలూరివారిపాలెం 


గుంటూరు 
ఆదివొజీ 
శంకరజండ 
ఒంగోలు 
హైదరాబాద్‌ 
దైవాలరావ్రూరు 
దైవాలరావూరు 
టంగుటూరు 
దైవాలరావ్రూరు 
దైవాలరానూరు 
బొల్లవరస్పాడు 
కె తర్ఫెళ్ళపొడ 
ఒంగోలు 


ఒంగోలు 


య$[రంవారిపాొలెం 


బ్రైవాలరోవూడు 
బైవాలరొవ్లూరు 
దెవాలరావ్రూరు 
బైవాలరొవూరు 
బైవాలరావూరు 
రొవినూతల 


254 మామిళ్ళపల్లి నానుమంతరావు సమిడిపాడు 


256. వల్లేటి రత్తమ్మ 
257. లొట్టెంవూడి రామారావు 
258. ఆళ్ళ యల్లమంద 


1 258 ఎన్‌ ఆల్‌, బాబులరెడ్డీ 


260. చల్లగుండ నాగేళ్ళురరావు 


' 281 శానంవూడి చంద్రరావు 
262, యరమాను బాలయ్య 


ము 





బొల్లావల్లి 
ద్రైవాలరావూరు 
దైవాలరావూరు 
బళ్ళారి 
కుర్రవానిపాలెం 


బళ్ళారి 
గొణినవూడి 
పలా గా 








1116 
1116 
1116 
1116 
1116 
1116 
1116! 
1/16 
777/6 
3000 
11161 
TE 
77161 
7/౮. 
1716 
1116 
1116 
119 
1116| | 
1116| | 
1116| | 
1116 
1116 
1116| | 
1116 | 
3000 | 
1116! | 
1716 
1116 
21161 | 
1016 
1116 
1116 
1014 


OFFSET, 0.1.౧. JOB WORKS & SCREEN PRINTING. 


Venkataramana Complex, Opp. R.T.C. Bus Stand, 
Kurnool Road, ONGOLE. 





